స్వాతంత్ర్య వేడుకల వేళ..రాజ్యాంగ నిర్మాతకు అవమానం 
విద్యుత్‌ కాంతులు పర్పాట్లు చేయకుండా వదిలేసిన వైనం 
గతంలోనూ జయంతి వేడుకలను విస్మరించిన ప్రభుత్వం 


తెలంగాణం, హైదరాబాద్‌(ఆగస్ట్‌ 13): 


రాజ్యాంగ నిర్మాతను మరోసారి అవమానిం 
చింది రేవంత్‌ సర్కార్‌. స్వాతంత్ర్య సంబరాల 
వేళ ప్రముఖ కట్టడాలు, నిర్మాణాలు విద్యుత్‌ 
దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంటే 
ఆకాశమంత ఎత్తులోని నిర్మించుకున్న అంబేద్కర్‌ 
విగ్రహం మాత్రం కళావిహీనంగా ఉంది. 78వ 
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 
బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కనీసం 


లైట్లు కూడా వేయకుండా వదిలేసింది ప్రభుత్వం. 


గతంలో జయంతి వేడుకల సమయంలోనూ 
ఇలానే ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం 
గా వ్యవహరించింది సర్కార్‌, తాజాగా మరోసారి 


స్టుః 
మండిపడుతున్నా! రు. ఇదిలా ఉంటే, అమరుల 


స్తూపం దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపించడం 
గమనార్హం, 


మూడో విడతలో 


ఎంతుంది అర్హులు? 


గత రెండు విడతల్లో వేలమంది రైతులకు నిరాశ 


అనర్హులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు 
నేడు మూడో విడత విడుదల చేయనున్న సీఎం రేవంత్‌ 
ఈసారైనా రుణమాఫీ అవుతుందో లేదోనన్న సందిగ్ధంలో రైతులు 


గత రెండు విడతల్లో చేసింది రూ. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది రూ. 18వేల కోట్లు 


22 వేల కోట్లే 


ప్రచారం జరుగుతోంది మాత్రం రూ. 6వేల కోట్లే 
మరోవైపు రాహుల్‌ గాంధీ కృతజ్ఞత సభ రద్దు? 
రుణమాఫీపై అనుకున్నంత స్పందన రాకపోవడంతోనేనన్న చర్హ 


తెలంగాణం,బ్యూరో (ఆగస్ట్‌ 14): 
ఆగస్ట్‌ 15లోగా రైతురుణమాఫీ అమలు చేసి తీర 
తామని సీఎం రేవంత్‌ రెడ్డి గత లోక్‌సభ ఎన్నికల 
ప్రచారంలో దేవుళ్లపై ఒట్లు వేసి మరీ చెప్పారు. 
రుణమాఫీ నిబంధనల పేరుతో మధ్యలో కొన్ని 
రోజులు గడిపేసినా.. చివరకు జూలై చివరి వారం 
నుంచి రుణమాఫీపై ప్రకటన చేశారు. అప్పటి 


నుంచి ఒక్కోవిడత రుణమాఫీ డబ్బులు విడుదల 
చేసుకుంటూ వస్తోంది సర్కార్‌. దీనిలో భాగంగా 
జులై 18న తొలి విడతగా లక్ష రూపాయలలోపు 
రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రం 
లోమొత్తం 11 లక్షల మంది రైతులకు రూ. 6098 
కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండో 
విడతగా జూలై 31న మరో రూ.6198 కోట్లు 


తెలుగు దినపత్రిక. 


మై 


Ea 


రిపోర్లు ఎక్కడా? 


అసలు అందులో ఏముంది? 


గురువారెడ్డిది ఆత్మహత్యగా పోలీసులు ఎలా నిర్ధారించారు? 


ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇంకేదైనా కీలకమైన సమాచారం ఉందా? 66 
గురువారెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ 'కొంతమంది' ఎవరు? 


ఫిర్యాదులో కొంతమందికి అని రాసి ఉన్నా.. 
ఎందుకు వారిపై పోలీసులు దృష్టి పెట్టలేదు? 
తన తండ్రి మృతిపై దర్యాప్తు చేపట్టాలన్న సుధీష్‌ విజ్ఞప్తి ఏమైంది? 


ఆ కొంతమంది గురించి ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? 
కేవలం ఫైనాన్స్‌ వాళ్ల పేర్లే ఎందుకు ప్రస్తావించారు? 


మూడో విడత రైతు రుణమాీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఖమ్మం జిల్లా 
పర్యటనకు వెళుతున్న నీఎం రేవంత్‌ రెడి అక్కడి నుంచే రుణమాఫీ డబ్బులు 
విడుదల చేయనున్నారు. గత రెండు విడతల్లో 17, 74,635 మంది రైతులకు 
రూ. 12,224.97 కోట్లను మాఫీ చేసిన సర్కార్‌.. మూడో విడతలో ఏమేరకు 
చేస్తుందన్న సందిగ్ధత అందరిలో నెలకొంది. ఇప్పటికే చాలా మంది రైతులు 
రుణమాఫీ అవ్వకపోయే సరికి బ్యాంకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల 
చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో విడతలో ఎంత మందికి రాష్ట్ర 
మాఫీ అవుతుందా అన్న సందేహం కలుగుతోంది. 


66 


దల చేసింది. రెండో విడతలో మొత్తం 6.40 
లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6198 
కోట్లు జమచేశామని పేర్కొంది.అ అధికారకాంగ్రెస్‌ 
గతంలో చే చెప్పిన లెక్కల ప్రకారమే ప్రస్త 

విడతకు రూ.18వేల కోట్లు అవసరం ఉంది. 
అ రూ. 6వేల కోట్లను రుణమాఫీకి విడుదల 
చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 


a du 


| 
| 
| 
| 
| 
| 
బాబు, వైఎస్‌ఆర్‌ 
ఒక్క ఎకరానికైనా | 


పల్లెలు, EE పరిస్థితి అధ్వానం 
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న 
పంచాయితీలు 

8 నెలలైనా బిల్లుల్లేవ్‌.. సిబ్బందికి 
జీతాల్లేవ్‌ 

అప్పల ఊబిలో మాజీ సర్పంచులు 
దోమల మందుక్కూడా పైసల్లేవ్‌ 
ఆందోళనకు సిద్దమౌతున్న 
కాంట్రాక్టర్లు 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): 


కేటీఆర్‌" అన్నా నంట పంచాయితీల ని 


మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మా 


రిందన్నార “అటు కేంద్రం నుంచి. 
ప్రభుత్వం నుంచి రావా! 
డంతో పంచాయతీలు తీక్ర 


మిట్టాడుతున్నాయని తెలిపారు. పాత పనులకు 


లు పత్రికల్లో వచ్చిన కథనాలపై కేటీఆర్‌ 
సో పోవల్‌ మీడియా వేధికగాస్ప ందించారు. వెప 


గండంలా మారిందని 
దోమల మందుకు కూడాని 
పంచాయతీల్లో డెంగూ 


మొదటగా ప్రకటించిన దానిలో సగం మందికి 
ల్లా సన్ను కావడంలేదు. ఒకవేళ ఇ 


మైతే రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపో 


ఆపార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన గులాబీ పార్టీ 
ద్ధి పై దృష్టిపెట్టి 2 

రెండు పార్టీలకు బలమైన ఉద్యమ నేపథ్యం 

బలమైన నాయకత్వం పార్టీల సొంతం 


గత రెండు ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నిర్మాణంపై దృష్టి 


గ్రామాల్లో డీఎంకే పనితీరుపై అధ్యయనం 


ఎంజీఆర్‌, జయలలిత లాంటి ఛరిష్మా ఉన్న నేతలను ఢీకొట్టిన డీఎంకే | 


జాతీయ పార్టీలను నామమాత్రం చేసిన ప్రాంతీయ పార్టీ 
దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన డీఎంకే 


డీఎంకే.. దక్షిణాది రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న పార్టీ. 
ముఖ్యంగా తమిళ రాజకీయాలను దశాబ్దాలుగా శానిస్తోంది. 
ఎంజీఆర్‌, జయలలిత లాంటి సీనీ గామర్‌ను సైతం తట్టుకుని 
నిలబడింది. జాతీయ పార్టీలను రాష్ట్రంలో నామమాత్రం చేసి, తన 
ఉనికిని బలంగా చాటుకుంటున్న ప్రాంతీయ పార్టీ. నేడు దేశంలో ఎన్నో 
ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఓ రాజకీయ పాఠశాల. ఇప్పుడు రాష్ట్రంలో 
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ కూడా ఆపార్టీ నుంచేపాఠాలు నేర్చుకునే | 
పనిలో పడింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ 


66 


పరంగా తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టింది. 


ష్టానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల కాంగ్రెస్‌ 
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమ 
ర్మల పాలవుతోంది. ఆయన స్థాయిని తగ్గిస్తూ, 


ంఘిస్తూ.. ఆహ్వా క 


పేర్లతర్వాః త కేసీఆర్‌ పేరును చేర్చారు 


నీఎం రేవంత్‌ రెడ్డి బంధువు ఎనుముల గురువారెడ్డి మృ తితో 
కథ అక్కడితో ముగిసిపోలేదు. ఆయన మరణం వెనక ఉన్న 
అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
గురువారెడ్డి మృతికి డబ్బులే ప్రధాన కారణం అయినా.. కొన్ని 
వాస్తవాలను బయటకు రాకుండా చేశారన్నది స్పష్టంగా 
అర్ధమవుతోంది. గురువారెడ్డి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు, 
ఎఫ్‌ఐఆర్‌ కావీ పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే 
అన్నింటికంటే కీలకమైన పోస్టునూర్దం రిపోర్టు పమైందన్నది 
ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. ఆ రిపోర్టు బయటపడితే... 
గురువారెడ్డిది హత్యా.. ఆత్మహత్యా అన్నది తేలిపోతుంది. ఇదే 
గనుక జరిగితే చట్టంలోని లొసుగులతో స్వేచ్చగా బయట 
తిరుగుతున్న నిందితులు ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది. 


తెలంగాణం, బ్యూరో(ఆగస్ట్‌ 14): 


ఏదైనా అనుమానాస్పద మృతి కేసు నమోదైతే పోస్టుమార్దం రిపోర్టు అనేది చాలా 
కీలకం. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి సొంతూరులో వరుసకు అన్న అయ్యే వ్యక్తి 

నిపోతే ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు లేదు. ఆత్మహత్య చేసుకున్నాడంటూ 
నున సింపుల్‌గా క్లోజ్‌ చే చేసేశారు. రేవంత్‌ కుటుంబ సభ్యులపైనే అనుమానాలు 


కేసీఆర్‌ను అవమానించిన 


రేవంత్‌ సర్కార్‌..! 


మెదక్‌ జిల్లా స్వాతంత్ర్య వేడుకల ఆహ్వాన gu 
ఎంపీలు, ఎమ్మెల్సీల తర్వాత కేసీఆర్‌ పేరు 
ప్రభుత్వ తీరును ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులు 
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు 
ఇదేనా అని మండిపాటు 

ప్రభుత్వంపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు 


తెలంగాణం, స్పెషల్‌ డెస్క్‌ (ఆగస్ట్‌ 14): 


ధనలో కీలక పాత్రధారి, తెలంగాణ రా 


తెలంగాణం, పొలిటికల్‌ బ్యూరో(ఆగస్ట్‌ 14): 


ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు డీ ఎంకేకికొన్ని సారూప్యతలు ఉన్నాయి. 
రెండూ బలమైన ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చినవే. అయితే 
డీఎంకే పార్టీకి ఉన్న గ్రామీణస్టాయి వ్య ్యవస్తాగత నిర్మాణం బీఆ 
రఎస్‌కు లేకపోవడం మైనస్‌ అవుతోంది. డీఎంకే పార్టీలా తాము 
కూడా బలంగా గ్రామీణ న్ర స్థాయిలోకి వెళ్లడానికి ఏం చేయాలన్న 
దానిపై సమాలోచనలు జరపాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌ ఉంది. 
జాతీయపార్టీలను తమిళనాడుకు సమదూరంలో పెట్టి, గ్రామీణ 
స్థాయిలో మూలాల్లోకి చొచ్చుకుపోయిన విధానం నేడు గులాబీ 
స క్రొత్త rs తండ తంట ఆర, సయ లలన 


య. శుగా అధ్యయనం 
న సమయం ఇది. 1949లో డీఎంకేను సీఎన్‌ అన్నాదు 
రైస్థాపించారు. 1969లో ఆయన మరణానంతరం కరుణానిధి 


బాధ్యతలు స్వీకరించారు. సామాజిక అంతరాలను తొలగిస్తూ, 


మిగతా 2లో ౨99] 
ee @ 


మూడో 
౨]0టేమ౦ 


మొదటిపేజీ తరువాయి 
తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపే అవకాశం ఉంది. 
మరోవైపు జూన్‌ నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి 
సాయం రైతుబంధును ఆపి రుణమాఫీ పేరిట కాల 
యాపన చేస్తుందని మండిపడుతున్నారు. ఇదిలా 
ఉంటే, గత రెండు విడతల్లో చాలా మంది రైతులకు 
రుణమాఫీ కాలేదని రోడ్డెక్కుతున్న సందర్భాలు 
ఉన్నాయి. బ్యాంకర్ల తప్పిదాలతో, అధికారుల ని 
ర్లక్ష్యంతో రైతులు చాలా మంది రుణమాఫీకి అన 
ర్హులుగా మిగిలిపోయారు. వారందరూ ఇప్పుడు 
రేవంత్‌ సర్కార్‌పై మండిపడుతున్నారు. తాజాగా 
ప్రభుత్వం విడుదల చేయనున్న మూడో విడతలో 
నైనా తాము ఉంటామా లేదా అన్న ఆందోళన 


కేసీఆర్‌ను అవమానించిన 


ర 


a 


ఇడతలో 


అర్హులు? 


వారిలో ఉంది. 

రాహుల్‌ గాంధీ కృతజ్ఞత సభ రద్దు? 

మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆ పార్టీ అగ్రనేత 
రాహుల్‌ గాంధీ షాక్‌ ఇచ్చారు. వరంగల్‌లో కృత 
జ్ఞత సభను రద్దు చేశారు. రుణమాఫీపై ఆశించిన 
స్థాయిలో ప్రజల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాక 
పోవడంతో సభ రద్దయినట్లు చర్చ జరుగుతోంది 
40 లక్షల మంది రైతులకు రూ. 31 వేల కోట్లతో 
రుణ మాఫీ చేస్తున్నామని ఘనంగా ప్రకటించిన 
కాంగ్రెస్‌... చివరకు అందులో సగం కూడా చేయ 
కపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త 
మవుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సభ 
రద్దు చేసినట్లు తెలుస్తోంది. 


రేవంత్‌ సర్కార్‌..! 


క్‌! a 
మొదటిపేజీ తరువాయి 
వ్యవహరించే తీరేనా ఇదని పలువురు మండిపడు 
తున్నారు. ఆహ్వాసపత్రికలో సముచిత గౌరవం 
ఇవ్వకుండా, సాధారణ ఎమ్మెల్యేను ట్రీట్‌ చేసిన 
ట్టు కేసీఆర్‌ పేరును జాబితాలో దిగువ వరుసలో 


పెట్టడం సరికాదంటున్నారు. ఈ తరహా రాజకీ 
యాలు రాష్ట్రానికి ఆరోగ్యకరం కావని, ఒడిషా రా 
జకీయాలను చూసైనా నేర్చుకోవాలని చురకలు 
అంటిస్తున్నారు. 

మరోవైపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రస్థాయిలో స్పంది 
స్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సంకుచిత ధోరణికి ఇది 
నిలువుటద్దమని మండిపడుతున్నాయి. ప్రజాస్వా 
మ్యవిలువలను పాటించకుండా, ప్రొటోకాల్‌ అనే 
దాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఓ ఉద్యమకారుడికి, 
రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం 
కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయి దిగజారుడు రాజ 
కీయాలకు ప్రతీకగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని 
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వింత 
చేష్టలు, విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నార 
ని, సమయం వచ్చినప్పుడు తగురీతిలో జవాబు 
చెబుతారని ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ హెచ్చ 
రించింది. 


డీఎంకే బాటలో బీఆర్‌ఎస్‌! 


మొదటిపేజీ తరువాయి 


సాంస్కృతికంగా, భాషాపరంగా ప్రజల్లో చైతన్యం 
తీసుకొచ్చిన పార్టీ డీఎంకే. బలమైన నాయకత్వం 
తోపాటు మాతృభూమి పట్ల ప్రేమను కలిగే కార్యక్ర 
మాలు చేపడుతూ అన్నాడీ ఎంకే లాంటి ఛరిష్మటిక్‌ 
లీడర్స్‌ ఉన్న పార్టీని కూడా ఢీకొట్టగలిగింది. దేశ 
రాజకీయాల్లో తనదైన ముద్రవేసింది. రెండు సార్లు 
కేంద్రప్రభుత్వాలు కూలిపోవడంలో డీఎంకే పాత్ర 
ఉంది. ఇప్పటికీ తమిళనాట జాతీయ పార్టీలకు 
స్పేస్‌ లేకుండా చేస్తోందంటే దాని బలం ఏపాటిదో 
అర్థం చేసుకోవచ్చు. ఇక డీఎంకేకి ఎలాగైతే కరు 
ణానిధి బలమైన నాయకత్వాన్ని అందించారో.. 
ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అలా అందిస్తున్నా 
రు. కానీ, గ్రామీణ స్థాయిలో ఆ పార్టీకి ఉన్నంత 
పట్టు బీఆర్‌ఎస్‌కు లేకుండా పోయింది. గ్రామీణ 
స్థాయిలో కమిటీలు, నియోజకవర్గాలు, జిల్లా, 
రాష్ట్ర స్థాయిలో కమిటీలతో బలమైన నిర్మాణం 


డీఎంకే పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ 
సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించాలి. కమిటీల 
ఏర్పాటులో డీఎంకే చూపిన వైవిధ్యత కూడా బీఆ 
ర్‌ఎస్‌కు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. గ్రామీణ 
స్థాయిలో ప్రధాన కమిటీతో పాటు నాలుగు ఉప 
కమిటీలను ఆ పార్టీ కలిగి ఉంది. మహిళ, యువ, 
ఐటీ, విద్యార్థి కమిటీలలో ఒక్కో కమిటీలో పది 
మంది సభ్యులు చొప్పున ఉంటారు. అలాగే నియో 
జకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలకు 
సంబంధించి 23 కమిటీలు ఉన్నాయి. వ్యవస్థాగత 
ప్రయోజనాలకోసం రాష్ట్రంలో ఉన్న 38 జిల్లాలను 
కాస్తా పార్టీ పరంగా 70 జిల్లాలుగా విభజించు 
కుంది.తద్వారా అన్నివర్గాల్లోనూ డీఎంకే ఉనికిని 
చాటుకోగలుగుతోంది. ఇప్పుడు ఇలాంటి నిర్మా 
ణంతోనే బీఆర్‌ఎస్‌ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగ 
తంగా నిర్మాణం జరిగితే బీఆర్‌ఎస్‌కు వందేళ్లైనా తి 
రుగుండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


రేవంత్‌ రెడ్డి ఖాలీ చేతులతో వచ్చాడు 


ఒక్క కంపెనీని అయినా తెచ్చాడా.? 
రేవంత్‌ ఎన్ని ట్రిప్పులు వేసినా లాభం 
లేదు 


నేను పెట్టుబడులు తీసుకొస్తా అంటే 
వినలేదు 


కేఏపాల్‌ సంచలన వ్యాఖ్యలు 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 1 ఎం 
రేవంత్‌ రెడ్డి పదిరోజులు విదేశాల్లో పర్యటించి 
ఖాళీ చేతులతో తిరిగివచ్చాడంటూ ప్రజాశాంతి 
పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు 
చేశారు. బుధవారం కేఏ పాల్‌ హైదరాబాద్‌ లో 
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం 
దర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ కంపెనీలు 
అయినా అమెజాన్‌ కానీ, మైక్రోసాఫ్ట్‌ కానీ రాష్ట్రం 
లో పెట్టుబడులు పెట్టాయా అని ప్రశ్నించారు. 
అమెరికాలో ఐటీ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ 
కంపెనీలు ఉన్నాయని కానీ పెట్టుబడులు రాలేదని 
అన్నారు. రేవంత్‌ రెడ్డి తనకు మాట ఇచ్చి తప్పా 
రని అన్నారు. తనతో అమెరికా పర్యటనకు వస్తా 


నని చెప్పి జనవరి నుండి ఇప్పటి వరకు రాలేదని 
తెలిపారు. ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ 
బెజోస్‌ లతో తాను అనేక మీటింగులు పెట్టానని 
చెప్పారు. రేవంత్‌ రెడ్డి ఇంకా ఎన్నిట్రిప్‌లు వేసినా 
లాభం లేదని, అది ఆయనకు కూడా అర్థం 
అయ్యిందని అన్నారు. చంద్రబాబు నాయుడు 
ఇక్కడ కౌన్సిలర్‌ ను కలుస్తున్నారని, వాళ్లు 2000 
మంది ఉంటారని అన్నారు. కౌన్సిలర్లు పెట్టుబ 
డులను నిర్దేశించరని, ప్రెసిడెంట్లు నిర్దేశిస్తారని 
అన్నారు. హాలీవుడ్‌ దర్శకులు, నిర్మాతల మద్దతు 
కూడా తనకు ఉందని అక్టోబర్‌ లో ఆయన తనతో 
వస్తే పెట్టుబడులు ఇప్పిస్తానని చెప్పారు. 


గురువారెడ్డి కేసులో 
పోస్టుమార్దం రిపోర్టు ఎక్కడా? 


మొదటిపేజీ తరువాయి 

వ్యక్తం అవుతున్నా ఎవరూ అటువైపు దృష్టిసారించ 
డం లేదు. ఇదే విషయమై గురువారెడ్డి తనయుడు 
సుధీష్‌ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక 
విషయాన్ని చెప్పాడు. అయినా ఆ విషయాన్ని 
పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం గమనా 
ర్హం. తన తండ్రి మృతిపై స్వయంగా తనయుడు 
సుధీశ్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇందులో కీలకంగా 
మారింది. తన తండ్రి మధ్యవర్తిగా వ్యవహరించి 
కొంతమందికి డబ్బులు అప్పుగా ఇప్పించడాని, 
దానికి బదులుగా భూమి రిజిస్టర్‌ చేయించాడని ఫి 
ర్యాదులో సుధీశ్‌ పేర్కొన్నాడు. పాండు గౌడ్‌, మతృ 
నాయక్‌ అనే ఇద్దరు ఫైనాన్స్‌ చేసినట్టు తెలిపాడు. 

అయితే పాండు గౌడ్‌, మతృనాయక్‌లకు డబ్బులు 
తిరిగి చెల్లించి భూమి రిజిస్టర్‌ చేయాల్సిందిగా తన 
తండ్రిని ఒత్తిడి చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో 
డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుం 
టే, కొండారెడ్డిపల్లి శివారులో ఉన్న వీరబ్రహ్మం 


గుడిలో తన తండ్రిని నిర్బంధించారని తెలిపాడు. 
తేదీ 22/02/2024 నాడు తన తండ్రిని గుడిలో 
పెట్టి ఇబ్బందులకు గురి చేయగా ఉదయం 
సుమారు 6.30 గంటలకు పంచెను గ్రిల్‌కు కట్టి 
గుడిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాడు. 
అయితే ఇందులో చెప్పినట్టుగా డబ్బులు తీసుకు 
న్నఆ కొంతమంది ఎవరన్నదానిపై ఇప్పటి వరకు 
పోలీసులు ఎక్కడా వివరాలు తెలపలేదు. గురు 
వారెడ్డి మరణానికి కారణం... తరుచూ డబ్బులు 
అడుగుతూ ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్లేనని గ్రామంలో 
పలువురు చెబుతున్నారు. మరి పోలీసులు ఈ 
విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారని 
పలువురు ప్రశ్నిస్తున్నారు 

ఈ కేసులో మరో కీలకమైన అంశం పోస్టుమార్దం 
రిపోర్టు. ఇప్పటి వరకు దీనిపై ఎక్కడా ప్రస్తావనే 
లేదు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందితే. 

ఎలాంటి నివేదికలు లేకుండా ఆత్మహత్యగా ఎలా 
నిర్ధారణకు పోలీసులు వచ్చారు? ప్రత్యక్ష సాక్షులు 


పొలిటికల్‌ ౫ NEV 


LIT 


ఎవరైనా చెప్పారా? వీటికి సమాధానాలు చెప్పా 
ల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోస్టుమార్దం 
రిపోర్టును బయటపెట్టి, గురువారెడ్డి మరణంపై 
నిజనిజాలను తేల్చాలని పలువురు డిమాండ్‌ 
చేస్తున్నారు. ఇదే కాకుండా ఉరివేసుకుని చని 

యినట్టుగా పోలీసులే నిర్ణయానికి వచ్చేసి కేసును 
ముగించేశారా అన్న అనుమానాలు కలుగుతున్నా 
యి. గురువారెడ్డి ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు.? 
ఎవరికి డబ్బులు ఇప్పించాడు? అన్న వివరాలను 
పోలీసులు ఎందుకు దాచి పెడుతున్నారన్నది కూడా 
తెలియాల్సి ఉంది. ఈ కేసులో కీలక ఆధారాలను 
కావాలనే మరుగును పెట్టారా అన్నదానిపై నేడు 


15.08.2024 
గురువారం, హైదరాబాద్‌ 


చర్చ జరుగుతోంది. మొదట్లో తన తండ్రి మృతిపై 
దర్యాప్తు చేయాల్సిందిగా కోరిన సుధీష్‌ రెడ్డి, ఆ 
తర్వాత ఎందుకు మౌనంగా ఉండిపోయారన్నది 
కూడా ఈ కేసులో మిస్టరీగానే ఉంది! 

గురువారెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించింది సీఎం 
రేవంత్‌ రెడ్డి వాళ్ల పెద్దన్న అత్తకేనన్న విషయం 
తెలిసినా..ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా 
చట్టం తన పని తాను చేసుకుపోయింది. గురువారె 
డిని మానసికంగా, శారీరకంగా హింసించిన వాళ్లు 
ఎలాంటి కేసు లేకుండా బయటే ఉన్నారు. రాజు 
తలచుకుంటే ఏమైనా సాధ్యమేనని గురువారెడ్డి 
కేసు ద్వారా మరోసారి నిరూపితమైంది. 


సాగర్‌ ఆయకట్టు రైతుల నిరసన 


నీళ్లివ్వాలంటూ ఆవేదన 

తెలంగాణం, సూర్యాపేట (ఆగస్ట్‌ 14): నీళ్లివ్వా 
లంటూ సాగర్‌ ఆయకట్ట రైతులు నిరసనకు 
దిగారు. కొద్దిరోజులుగా సాగర్‌ ఆయకట్టు 
పరిధిలో నీరు అందక రైతులు ఇబ్బందిపడు 
తున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా 
హుజూర్‌ నగర్‌ మండలం లింగగిరి మేజర్‌ 
కాలవ నుండి సాగర్‌ ఆయకట్టు పరిధిలో 
రైతులు నీళ్లు అందడం లేదని బుధవారం ఆవేదన 


వ్యక్తం చేశారు. నిరసనలో రైతులతో పాటు రైతు 
'సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. పూ 
ర్తిస్థాయిలో కాలువలు ఆధునీకరణ చేయకపోవ 
డంతో... అసంపూర్వకంగా ఉన్నకాలువ వల్ల నీళ్లు 
రావడంలేదని చెబుతున్నారు. అయినప్పటికీ అధి 
కారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు. మైనర్‌ కాలవల్ని బాగు చేయడంలో 
ముందుచూపు లేకనే సమస్యలు వస్తున్నాయని 
వివరించారు. 


మూసీ ప్రక్షాళనపై 
ప్రపంచ బ్యాంకుతో చర్చించాం 


మా ఆలోచనను మెచ్చుకున్నారు 
పర్యటన ఫ్లాపో సక్సెస్సో ప్రజలకే 
తెలుసు 

ఫ్యూచర్‌ గా స్టేట్‌ గా తెలంగాణ 
ఉంటుంది 


విదేశీ పర్యటనపై ఐటీ మంత్రి శ్రీధర్‌ 


బాబు 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): మూసీ 
నది ప్రక్షాళన గురించి, సుందరీకరణ గురించి 
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో, అధ్యక్షులతో 
చర్చించామని ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. 
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ 
వచ్చిన అనంతరం శ్రీధర్‌ బాబు మీడియాతో 
మాట్లాడుతూ... మూసీ ప్రక్షాళన వల్ల ఆ ప్రాంత 
రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. మూసీ 
సుందరీకరణ ఒక ఆర్థిక ఇంజన్‌ గా చెప్పుకోవ 
చ్చని అన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు 
కూడా మంచి ఆలోచన అని మెచ్చుకున్నారని 


తెలిపారు. తమ వంతు సహకారం అంధిస్తామని 
హామీ ఇచ్చారని తెలిపారు. తమ పర్యటన ఫ్లాప్‌ 
అయిందో.సక్సెస్‌ అయిందో ప్రజలకు తెలుసని, 
ఎవరు ఫ్లాప్‌ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో 
తెలిసిపోయిందని చెప్పారు. ప్యూచర్‌ స్టేట్‌ గా 
తెలంగాణ ఉండబోతుందని, రాష్ట్ర ఆలోచనల 
ను విదేశీ ప్రతినిధులకు చెప్పామన్నారు. స్కిల్‌ 
యూనివర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు 
అభినందించాయని తెలిపారు. పర్యటనలో ఒక్క 
నిమిషం కూడా వృధా చేయకుండా రాష్ట్ర అభివృ 
ద్ధికే వినియోగించామని అన్నారు. రాష్ట్రం కోసం 
కఠినమైన దీక్షతో పనిచేయాలనే సంకల్పంతో 
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తమ 
ప్రభుత్వం ముందుకు నడుస్తోందని చెప్పారు. 
హైదరాబాద్‌ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా 
మంది ఉత్సాహం చూపారని, రెండు మూడేళ్లలో 
రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ముందుకు పోతుందో 
మీరే చూస్తారని అన్నారు. కాగ్నిజెంట్‌ తో పాటు 
ఇతర కంపెనీలు హైదరాబాద్‌ లో పెట్టుబడులు 
పెట్టాలని ఆసక్తిచూపుతున్నాయని తెలిపారు. 


యాక్ట్‌ ౩0 ఉల్లంఘించిన 


రైతులపై 


తెలంగాణం, దిలావర్‌పూర్‌ (ఆగస్ట్‌ 14): యాక్ట్‌ 
30 అమలులో ఉన్నందున ర్యాలీ తీయరాదని 
పోలీసులు తెలిపినప్పటికీ ఉల్లంఘించి ర్యాలీగా 
వెళ్లి కలెక్టరేట్‌ ముట్టడించిన 22 మంది గ్రామస్తుల 
చేసి 'జేశ్వర్‌ గౌడ్‌ 


కేసులు 


ఒక ప్రకటన తెలిపారు. ఇతను ఫ్యాక్టరీ నిర్మాణాన్ని 
ఆపివేలని కోరుతూ దిలావర్‌పూర్‌ గ్రామస్తులు పెద్ద 
ఎత్తున బైక్‌ ర్యాలీగా కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లారు. 
30 యాక్ట్‌ ఉల్లంఘించిన కారణంగా రైతు గ్రామ 
స్తులుపైకేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 


కాంగ్రెస్‌ పాలనలో కంపు 


మొదటిపేజీ తరువాయి 


చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే. 

7? అని ప్రశ్నించారు. నాడు... బీఆర్‌ ఎస్‌ పాలనలో 
ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్‌ గా రూ.275 
కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. 

నేడు.. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగిన 
పాపానికి 1800 మాజీ సర్పంచ్‌ లపై నిర్బంధా 
లు విధించారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని 
తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన 
రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు 
ఇంకెప్పుడు ఇస్తారు..? అని ప్రశ్నించారు. ఉపాధి 
హామీ పథకం, హెల్త్‌ మిషన్‌ నుంచి వచ్చిన 
రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి 
మళ్లించారు..? అని అడిగారు. 12,769 పం 
చాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలే 
రూ.4305 కోట్లని అంచనా... వాటి పరిస్థితి 
ఏంటి..??? అని ప్రశ్నించారు. దేశానికే పట్టుగొ 
మ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్‌ పాలనలో 
ఎందుకింత నిర్లక్ష్యం..అని నిలదీశారు. కాంగ్రెస్‌ 
పాలనలో... పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే..పట్ట 
ణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయ 
న్నారు. గ్రేటర్‌ తోపాటు... రాష్ట్రంలోని 12 కార్బొరే 
షన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు 
వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని 
చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌ లో జీహెచ్‌ఎంసీకి అరకొర 
నిధులు కేటాయించడంతో... మహానగరంలో 
అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట 
వాస్తవం కాదా ? అని అడిగారు. 

మున్సిపాలిటీల్లో పెండింగ్‌ పనులకు మోక్షం 
లేదు... కొత్త పనులకు ప్రణాళిక లేదని ఎద్దేవా 
చేశారు. నిధులు లేక పూర్తిగా నీరసించిన ము 
న్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మత్తులకు 
కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా ? అని 


జి 


ప్రశ్నించారు. వర్షాకాలంలో అధ్వాన్నంగా మారిన 
రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు 
ఏం సమాధానం చెబుతారు ?? అని ప్రశ్నించా 
రు. మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా 
ఉన్న పెండింగ్‌ బిల్లులను ఇంకెప్పుడు విడుదల 
చేస్తారు. అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమం 
త్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్‌ శాఖకే 
ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే... ఇతర శాఖల 
స్థితి ఏమిటి ? అని ప్రశ్నించారు. ఆగస్ట్‌ 15 
లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సి 
మవుతున్నమున్సిపల్‌ కాం ట్రాక్టర్ల కష్టాలను తీర్చే 
తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా ? అని అడిగారు. 
కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలే 
నిదుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా 
గట్టెక్కించే ధైర్యం ఉందా ? అని అడిగారు. బీఆ 
ర్‌ఎస్‌ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన 
పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణా 
లు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సంక్షోభంలో 
కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫ 
ల్యాలకు నిలువెత్తు నిదర్శనం.. మీ చేతకానితనాన్ని 
తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని 
మరిచిపోకండి. అంటూ హెచ్చరించారు. 


ఆరోగ్య శ్రీ ఉన్నా 
డబ్బులు కట్టాల్సిందే 


వరంగల్‌ ఆస్పత్రుల కొత్త దందా 

50 శాతం డబ్బులు కడితేనే చికిత్స 
కట్టిన డబ్బులకు బిల్లులు ఇవ్వం 
సాయంత్రం 5 వరకే ఆరోగ్య శ్రీ సేవలు 
ఆందోళన చెందుతున్న పేషెంట్లు 


తెలంగాణం, వరంగల్‌ (ఆగస్ట్‌ 14): వరంగల్‌ 
లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త దందాకు 
తెరలేపాయి. సాధారణంగా ఆరోగ్య శ్రీ కార్డు 
ఉన్నవాళ్లకు కొన్ని చికిత్సలు ఉచితంగా చేస్తార 
న్నసంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యశ్రీ కింద 
చికిత్స అందించేవారిని కూడా బిల్లులో 50 
శాతం కట్టాల్సిందే అని ఆస్పత్రులు వేధిస్తున్నట్టు 
తెలుస్తోంది. కొన్నేళ్లుగా చాలా మంది పేదలు ఈ 
పథకం ద్వారా లబ్ది పొందడంతో ప్రభుత్వాలు 
మారినా పథకాన్ని కొనసాగిస్తున్నారు. కానీ 
వరంగల్‌ లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు పథ 
కాన్నితప్పుదారి పట్టిస్తున్నాయి అనే విమర్శలు 
వినిపిస్తున్నాయి. దీంతో ఎమర్జెన్సీలో వైద్య సేవల 
కోసం ఆస్పత్రులకు వస్తున్నరోగులు మానసికం 


గా కూడా కృంగిపోతున్నట్టు తెలుస్తోంది. బిల్లులు 
సకాలంలో రావడం లేదని...కుదిరితే బిల్లు కట్టి 
చికిత్స చేసుకోవాలి లేదంటే వెళ్లిపోవాలి అని 
సైతం రోగులను యాజమాన్యాలు బెదిరిస్తున్న 
ట్టు సమాచారం అందుతోంది. మొత్తం బిల్లులో 
50 శాతం నగదు కడితేనే మిగతా డబ్బులను 
ఆరోగ్యశ్రీలో క్లెయిమ్‌ చేసుకుంటామని చెబుతూ 
డబ్బుకట్టిన తరవాతనే చికిత్స ప్రారంభిస్తున్నట్టు 
తెలుస్తోంది. అంతే కాకుండా కట్టిన డబ్బులకు 
బిల్లులు, రిసిప్టలు ఉండవని ముందే చెబుతూ... 
అటు కట్టిన డబ్బును ఇటు ప్రభుత్వం నుండి 
వచ్చే డబ్బులను తీసుకుని ఆస్పత్రులు సొమ్ము 
చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 24 
గంటలూ ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందిం 
చాల్సి ఉంటుంది.కానీ సాయంత్రం 5 అవ్వగానే 
ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడంతో 
పేషంట్లు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా 
ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి 
వచ్చిన తరవాత ఆరోగ్యశ్రీ పథకంలోని 1,672 
ప్రొసీజర్లలో 1,375 ప్రొసీజర్ల ధరలను 20 
నుండి 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. 


రేవంత్‌ ఒప్పందాలు 


ఆకంపెనీల విశ్వసనీయత ఎంత.? 
పర్యటనలో శ్రీధర్‌ బాబు ఉత్సవ 
విగ్రహం 

కేటీఆర్‌ పర్యటనలో 4 లక్షల కోట్లు 
తెచ్చిండు 

రేవంత్‌ పర్యటనలో రాష్ట్రానికి 
తెచ్చిందేమీ లేదు 

కేటీఆర్‌ ఒప్పందం చేసుకున్న 
కంపెనీలతోనే 


మళ్లీ ఒప్పందం 
బీఆర్‌ఎస్‌ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): రేవంత్‌ 
రెడ్డి పర్యటనలో ఏదో సాధించినట్టు కాంగ్రెస్‌ కార్య 
కర్తలు సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్‌ ఎస్‌ 
నేత విష్ణు వర్ధన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం 
తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన మీడియా 
సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్‌ 
పర్యటనల సందర్భంగా రాష్ట్రానికి నాలుగు లక్షల 
కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయని. 

లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కేటీఆర్‌ 
పర్యటనలను తామెప్పుడూ పబ్లిసిటీ కోసం వాడు 
కోలేదని గుర్తుచేశారు. రేవంత్‌ పర్యటనలో మంత్రి 
శ్రీధర్‌ బాబు ఉత్సవ వి గ్రహంగా మారారని ఎద్దేవా 
చేశారు. రేవంత్‌ విదేశీ పర్యటనలో ఆయన పది 
సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో లేదని 
అన్నారు. దావోస్‌లో కూడా రూ. 34 వేల కోట్ల 
పెట్టుబడులు వచ్చాయని రేవంత్‌ ప్రచారం చేసు 
కున్నారని, అందులో రూ. 12వేల కోట్లు అదానీకి 
సంబంధించిన వేనని చెప్పారు. అదానీతో పోరా 
టానికి రాహుల్‌ ఓ వైపు పిలుపునిస్తాడు.. రేవంత్‌ 


అదానీతో దోస్తీ చేస్తాడని విమర్శించారు. 

ఓల్డ్‌ సిటీలో కరెంటు బిల్లుల వసూలు కోసం అదానీ 
సంస్థను వాడుకోవాలని రేవంత్‌ ఆలోచిస్తున్నాడని 
తెలిపారు. అదానీ విషయంలో రాహుల్‌ కరెక్టా, 
రేవంత్‌ కరెక్టా కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్‌ 
చేశారు. గోడీ సంస్థ ఎనిమిది వేల కోట్లు పెట్టుబడు 
లు పెడుతుందని దావోస్‌లో ప్రకటించారు.. అది 
ఫ్రాడ్‌ సంస్థగా తేలిందని అన్నారు. జేఎస్‌డభ్లూ, 
వెబ్‌ వర్క్స్‌ అనే కంపెనీలతో కేసీఆర్‌ ప్రభుత్వం 
ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటితోనే మళ్ళీ 
రేవంత్‌ దావోస్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాడని 
తెలిపారు. సీఎం రేవంత్‌ దావోస్‌లో కుదుర్చుకు 
న్నఒప్పందాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిందే 
లేదని ఎద్దేవా చేశారు, రేవంత్‌ యూఎస్‌, కొరియా 
పర్యటన కూడా దావోస్‌ తరహాలోనే అయ్యిందని 
అన్నారు. 

సీఎం తాజా టూర్‌తో 3 1,500 కోట్ల రూపాయల 
పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.. ఆ 
లెక్క మతలబు ఏమిటో చెప్పాలని అడిగారు. 
సీఎంఓ వెల్లడించిన వివరాల్లో కూడా 3 1,500 
కోట్ల రూపాయల లెక్క తేలడం లేదని అన్నారు. 
రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామన్న సంస్థలతో 
కేసీఆర్‌ హయాంలోనే ఒప్పందాలు కుదిరాయి. 

రేవంత్‌ కొత్తగా తెచ్చిందేమి లేదని చెప్పారు. 
వాల్డ్‌ కర్రా, స్వచ్చ్‌ బయో సంస్థలతో ఒప్పందాలు 
కుదుర్చుకున్నారని, వాటి బండారాన్ని బీఆర్‌ఎస్‌ 
సోషల్‌ మీడియా బయటపెట్టిందని చెప్పారు. 
రేవంత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో 
చంద్రబాబు దోస్తులు ఉన్నారు.. మాకు అభ్యంత 
రం లేదు.. అయితే వారి కంపెనీల విశ్వనీయతపై 
సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబ 
డులు సమకూరాయో శ్వేతపత్రం ప్రకటించాలని 
స్పష్టం చేశారు. 


నీ అయ్య జాగీర్‌ కాదు.. 


ప్రభుత్వ జాగ..! 


నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత 
పెయిడ్‌ పార్కింగ్‌ పై వాహనదారుల 
ఆగ్రహం 

పార్కింగ్‌ కోసం రూ.120 ఏంటని ఫైర్‌ 
పెయిడ్‌ పార్కింగ్‌ తీసేయాలని డిమాండ్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): నాగోల్‌ 
మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేశారు. 
పార్కింగ్‌ స్థలంలో మంగళవారం వరకు ఉన్న 
ఫ్రీ పార్కింగ్‌ ఎత్తివేసి, ధరలు నిర్ణయించారు. 
బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్‌ చేస్తే 
రూ.10... 8 గంటల వరకు రూ.25, 12 గంటల 
వరకు ఉంటే రూ.40కట్టాలని కండిషన్‌ పెట్టారు. 
అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్‌ 
చేస్తేరూ.30, 8 గంటల వరకు రూ.75 అదేవిధం 
గా 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు 
నిర్ణయించారు. కాగా ఉచిత పార్కింగ్‌ ఉన్నట్టుం 
డి ఎత్తివేయడం వివాదానికి దారి తీసింది. చాలా 
సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య 


ఘర్షణ చెలరేగింది. కొన్నేళ్లుగా మెట్రో ప్రయాణి 
కులు తమ వాహనాలను అక్కడ ఫ్రీగా పార్కింగ్‌ 
చేసుకుంటుండగా... గురువారం నుంచి ధరలు ని 
ర్హయించడంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతి 
రేకత ఎదురైంది. పైగా పార్కింగ్‌ చేసుకోవడానికి 
“పార్క్‌ హైదరాబాద్‌' అనే యాప్‌ నుంచి డబ్బులు 
చెల్లించి బుక్‌ చేసుకోవాలని కండిషన్‌ పెట్టారు. ఆ 
యాప్‌ గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ కావడం లేదని 
వాహనదారులు చెబుతున్నారు. అసలే ఆఫీసు 
లకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్‌ 
సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నగదు 
చెల్లించి పార్కింగ్‌ చేసేందుకు అనుమతించకపో 
వడంతో చాలా మంది వాహనదారులు వారిపై 
తిరగబడాల్సి వచ్చింది. నీ అయ్య జాగీరా..అది 
ప్రభుత్వం జాగ...పార్మింగ్‌ కు డబ్బులు ఎందుకు 
కట్టాలి అంటూ ప్రశ్నించారు. ఎల్‌ అండ్‌ టీ డౌన్‌ 
డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. డబ్బులు కట్టి ప్ర 
యాణిస్తే కనీసం మెట్రోలో సీటు కూడా దొరకడం 
లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెయిడ్‌ పార్కింగ్‌ 
ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. 


15.08.2024 
గురువారం, హైదరాబాద్‌ 


బాబు, వైఎస్‌ఆర్‌ ఒక్క ఎకరానికైనా నీల్లిచ్చారా..? 


3క్యూసెక్కుల చెరువును కూడా కట్టలే 
వైఎస్‌ఆర్‌ ఏపీలో ప్రాజెక్టులు కట్టుకున్నడు 
సీమలో 350 టీఎంసీల ప్రాజెక్టులు 
కట్టాడు 


16 కొబ్బరికాయలు కొట్టినా చేవెళ్ల 


కారణమా.? 
బోనస్‌ ఎగ్గొట్టోందుకే నీళ్లిస్తలేరు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): 
వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే.. కనకపు 
సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతి 
పక్షాలను కరుస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే 
జగదీశ్‌ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌ 
లోని తెలంగాణ భవన్‌ లో నిర్వ 
సమావేశంలో జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 
విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా 
చేశారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డిదే బలహీనమైన 
ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా బాధ్యతారా 
హిత్యమైన ప్రభుత్వం రేవంత్‌ రెడ్డిది...అని విమ 
ర్మించారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి 
హరీష్‌రావు ఉన్న మాట అంటే కాంగ్రెస్‌ మంత్రు 


లకు ఉలుకెందుకు? అని ప్రశ్నించారు. ఓ మంత్రి 
కంటతడి పెట్టారు... ఎందుకో ఆశ్చర్యం కలిగింది. 


బస్సే కాదు.. తిట్లు కూడా 


మహాలక్ష్మి బస్సులో కండక్టర్‌ తిట్ల 
దండకం! 
ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినులు 


తెలంగాణం, షాద్‌నగర్‌ (ఆగస్ట్‌ 14): మహాల 
క్ష్మి పథకం విద్యార్థినులకు, మహిళలకు ఉచిత 
బస్సు ప్రయాణంతో పాటు, ఆర్టీసీ డైవర్ల, 
కండక్టర్ల తిట్లను కూడా స్పెషల్‌ ఆఫర్‌గా అం 
దిస్తోంది. కొంతమంది ఆర్టీసీ సిబ్బంది తీరుతో 
విద్యార్థినులు, మహిళలు తీవ్ర మనస్తాపానికి 
గురవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు 
తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన 


నక? అల ఆ 


హరీష్‌ రావు మాట్లాడిందాంట్లో అన్‌పార్లమెంటరీ 
ఏముంది? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో 
సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్త 
య్యాయని చెప్పారు. కనీసం బటన్‌ నొక్కేపుడైనా 
కేసీఆర్‌ కష్టం గురించి చెప్పండని మంత్రులను 
కోరుతున్నా.అని సూచించారు. రైతు రుణమాఫీకి 
12 వేల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు 
దులుపుకున్నారని విమర్శించారు. గురుకులాల్లో 
పరిస్థితులకు కూడా కేసీఆర్‌ కారణమని భట్టి అం 
టున్నారు... ఇంత కన్నా దారుణం ఉంటుందా? 
అని ప్రశ్నించారు. రోజూ మీరు పళ్ళు తోముకోక 
పోతే బాధ్యత కేసీఆర్‌దా? అంటూ ఎద్దేవా చేశారు. 
ఉత్తమ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. 

కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నా 
రా? అని అడిగారు. సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్‌ 
ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరసగా 
కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే ఈ అను 
మతులు వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ 
ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం 


క! 


మ 

వ్యక్తం చేస్తున్నారు. షాద్‌ నగర్‌ నుండి కేశంపేట 
మండలంలోని సంగెం గ్రామానికి వెళ్లే ని 
కండక్టర్‌ రాములు తమ పట్ల దురుసుగా ప్రవర్తిం 
చారని విద్యార్థినులు వాపోయారు. ఆడపిల్లలని 
కూడా చూడకుండా బూతులు తిడుతున్నారని 
మండిపడ్డారు. ఆధార్‌ అప్‌ డేట్‌ లేకపోయినా, 
బ్యాగ్‌లో నుండి ఆధార్‌ బయటకు తీయడంలో 
కాస్త ఆలస్యమైనా బండబూతులు తిడుతూ మధ్య 
లోనే బస్సులో నుంచి దిం' 


a 


వ్యక్తం చేశారు. ఆడపిల్లల పట్ల ఈ విధంగా నడు 
చుకుంటున్న కండక్టర్‌ పై చర్యలు తీసుకోవాలని 
డిమాండ్‌ చేస్తున్నారు. 


జీఎస్టీ ఎగ్గొట్టిన కేసులో ప్రభుత్వ సంస్థలు 


ప్రభుత్వానికి తలనొప్పిగా జీఎస్టీ 
ఎగవేత 

అడ్డంగా బుక్కైన వాణిజ్య అధికారులు 
ఎగవేతలో సగం కావాలంటున్న 
సెంట్రల్‌ జీఎస్టీ 

కేసుపెట్టిన అధికారిణి బదిలీ 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14): 
తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. రా 
ష్టంలో వాణిజ్య పన్నుల శాఖలో కొన్ని సంస్థలు 
రూ.1400 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతకు పాల్ప 
డ్జెనట్లు వాణిజ్యశాఖ అనుమానం వ్యక్తం చేసి 
మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమ 
ర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ టీకే శ్రీదేవి గుర్తించా 
రు. దీనిపై జాయింట్‌ కమిషనర్‌ రవితో సీసీఎస్‌ 
సులకు ఫిర్యాదు చేయించారు. దీంతో రాష్ట్ర 
ప్రభుత్వం రంగంలోకి దిగి కేసును సీఐడీకి అప్ప 
గించింది. జీఎస్టీ ఎగవేతకు సంబంధించి మాజీ 
సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమి 
షనర్‌ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్‌ కమిషనర్‌ 
శివరాం ప్రసాద్‌, హైదరాబాద్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ 
శోభన్‌ బాబులపై సీఐడీ కేసు నమోదు చేసింది. 
ఈకేసుపై సీఐడీ కూపీ లాగుతుండగానే సెంట్రల్‌ 


జీఎస్టీ ఎంట్రీ ఇచ్చింది. ఎగవేత మొత్తంలో సగం 
తమకు రావాలని... పన్ను ఎగవేతదారుల పేర్లు 
ఇవ్వాలని లేఖ రాసింది. 

ఈలేఖతో ప్రభుత్వ పెద్దలు... అధికారులు తలలు 
పట్టుకుంటున్నారు. పన్ను ఎగవేశారని ఫిర్యాదు 
చేసిన జాయింట్‌ కమిషనర్‌ రవిని సీఐడీ విచారిం 
చగా.. అప్పటి కమిషనర్‌ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు 
చేశానని, అంతకుమించి తనకేం తెలియదని 
చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి 
చారం, ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం 
పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఐఏఎస్‌ 
అధికారి టీకే శ్రీదేవి అనుమానం వ్యక్తం చేసిన 
వాటిలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉండడంతో 
పోలీసులు ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో 
ఉన్నారు పోలీసులు. ఐఏఎస్‌ అధికారి అత్యుత్సా 


హంతో కేంద్ర సంస్థల వద్ద అడ్డంగా బుక్‌ అయ్య 


శాఖలో పని చేసే అధికారులు 
రాష్ట్ర బెవరేజస్‌ 


మని రాష్ట వాణిజ 
ం చేస్తున్నారు. 


స్థలు జీఎస్టీ ఎగవేసినట్టు కేసులు 
పెట్టడం పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు 
తెలుస్తోంది. సదరు ఐఏఎస్‌ చేసిన ఈ నిర్వాకంతో 
ఏం చేయాలో అర్థం కాక ఆమెను అక్కడి నుంచి 
బదిలీ చేసినట్టు సమాచారం అందుతోంది. 


॥ 
| 


ఒక ఉత్తరమైనా రాశారా? అని ప్రశ్నించారు. కృష్ణా 
రివర్‌ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తప్పటడుగు 
వేసి బీఆర్‌ఎస్‌ ఒత్తిడితో వెనక్కి తగ్గారని చెప్పారు. 
కాంగ్రెస్‌ హయంలో లాగా కేసీఆర్‌ ప్రభుత్వంలో ఏ 
ప్రాజెక్టు అంచనాలు పది, పదిహేను రెట్లు పెంచ 
లేదని చెప్పారు. కమీషన్లు ఇవ్వడం తీసుకోవడం 
కాంగ్రెస్‌ నేతలకు అలవాటు...అంటూ విమర్శించా 
రు, కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్‌ అడ్వా 
నులు చెల్లించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాలదని 
ఆరోపించారు. 

కాంగ్రెస్‌ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 
పదహారు చోట్ల కొబ్బరికాయలు కొట్టినా పనులు 
జరిగాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పెండింగ్‌ 
ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చారు 
అంటూ జగదీశ్‌ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్‌ 
నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్సార్‌ భజన చేస్తు 
న్నారని ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరూ తెలంగాణలో 
ఒక్క ఎక్కరానికైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించా 
రు. వైఎస్సార్‌ హయాంలో ఆంధ్రా రాయలసీమ 


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు 
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత 
కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో 
మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదా 
నాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర 
ఫలాలు చివరి గడపకూ చేరిన నాడే సంపూర్ణ 
సార్థకత చేకూరుతుందని అన్నారు. మహాత్మా 
గాంధీ నడిపించిన భారత స్వాతంత్ర్య పోరాట 


లో 


చేసిన మంచిర్యాల డీసీపీ అడ్మిన్‌ 
తెలంగాణం, మంచిర్యాల (ఆగస్ట్‌ 14): 
రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ 
ఐపిఎస్‌ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్‌ 
కమీషనరెట్‌ మంచిర్యాల జోన్‌ పరిధిలోని పెట్రో 
కార్‌, రక్షక్‌, హైవే పెట్రోలింగ్‌ పోలీసు వాహనాల 
పనితీరు వాటి నిర్వహణను మంచిర్యాల డీసీపీ 
ఏ.భాస్మర్‌ బెల్లంపల్లి ఎం.టి.ఓ సంపత్‌ తో కలిసి 
బుదవారం పెట్రో కార్‌, హై వే పెట్రోలింగ్‌ వా 
హనాలను పరిశీలించారు. వాహనల పనితీరు, 
నిర్వహణ, ట్యాబ్స్‌ పనితీరు, వి హెచ్‌ ఎఫ్‌ సెట్‌ 
పనితీరు, జీ పీ ఎస్‌ పనితీరు, టూల్‌ కిట్స్‌ తనిఖీ 
చేసివారు నిర్వహిస్తున్న విధుల గురించి డైవర్స్‌ 
ని డీసీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 
డీసీపీ మాట్లాడుతూ మంచిర్యాల జోన్‌ లలోని 
“లీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పోలీస్‌ వాహనాలు 
నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి 
ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు 
కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల 
నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ 


పోలీసు వాహనాలను తనిఖీ 


ప్రాజెక్టులు పూర్తయి.. తెలంగాణ ప్రాజెక్టులు 
పెండింగ్‌లో పడ్డాయని తెలిపారు. వైఎస్సార్‌ రా 
యలసీమకు 350 టీఎంసీల సామర్థ్యమున్న ప్రా 
జెక్టులు పూర్తి చేశారు.. తెలంగాణకు ఏం చేశారని 
అడిగారు. వైఎస్‌, చంద్రబాబుల హయాంలో తెలం 
గాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న 
చెరువునైనా కట్టారా? అని ఎద్దేవా చేశారు. ఎవరి 
హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యా 
యో ఉత్తమ్‌ కానీ భట్టి గానీ చర్చకు వస్తారా ..అని 
ప్రశ్నించారు. 

నీళ్లిస్తే వడ్లు పండుతాయని... వడ్లు పండితే ఎక్కడ 
బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్‌ ప్రభుత్వం 
అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదని విమ 
రించారు. ఎస్సార్మీసీ, ఎస్సెల్సీసీ ఒకేసారి మొద 
లయ్యాయి.. ఎస్సార్బీసీ పూర్తయ్యింది... ఎస్సెల్ఫీసీ 
ఇంకా పూర్తికాలేదన్నారు. ఎస్సెల్బీసీపై కాంగ్రెస్‌ 
మంత్రులు హంతకులే సంతాప సభ పెట్టినట్టు 
వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీతారామ 
ప్రాజెక్టుపై మంత్రులు మాట్లాడిన ప్రతీ వాక్యం 
అబద్ధమేనని అన్నారు. మంత్రులు మాట్లాడిన 
దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే..అని స్పష్టం 
చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ముందుంది మొసళ్ల 
పండగ..అంటూ హెచ్చరించారు. కొందరు పైసల 
బలుపుతో మరికొందరు ఒళ్ళు బలిసి బీఆర్‌ఎస్‌ 
నేతల పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
తెలంగాణలోనే తెలంగాణ బిడ్డలను స్థానికేతరుల 
ను చేసే విధంగా జీవో 33 తెచ్చారని, ఇంత కన్నా 
తెలంగాణకు ద్రోహం ఏముంటుంది? అని ప్రశ్నిం 
చారు. రేవంత్‌ తన ఆంధ్రా మిత్రులనో చంద్రబాబు 
నో సంతృప్తి పరచడానికే జీవో 33 తెచ్చారా? అని 
అడిగారు. ఇప్పటికైనా జీవో 33 పై ప్రభుత్వం సోయి 
తెచ్చుకుని వ్యవహరించాలని చెప్పారు. కేసీఆర్‌ 
ఎంతోకష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి 
స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించారని 
తెలిపారు. 


స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (ఆగస్ట్‌ 14) 


స్ఫూర్తితో శాంతియుత మార్గంలో సాధించుకున్న 
తెలంగాణ రాష్ట్రం, ప్రజల సహకారంతో పదేండ్ల 
అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింద 
ని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో సబ్బండ వర్గాల 
అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యాచరణ 
మరింత చిత్తశుద్ధితో అమలు చేసి.. ఫలితాలు 
సాధించడం ద్వారా మాత్రమే స్వాతంత్ర్య పోరాట 
త్యాగధనులకు మనం అర్చించే ఘన నివాళి అని 
పేర్కొన్నారు. 


ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర ని 
వేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్‌ 
వాహనాల అధికారులకు, ఇతర అధికారులకు 
తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిం 
చలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన 
డ్రైవర్లకు ఆదేశించినారు. డ్రైవింగ్‌ సమయంలో 
ఎల్లప్పుడూ సీట్‌ బెల్ట్‌ ధరించండి. ఎట్టి పరిస్థితుల 
లో మద్యం సేవించి డైవ్‌ చేయవద్దు, మొబైల్‌ ఫోన్‌ 
ఉపయోగించవద్దు. వాహనాన్ని ప్రభుత్వ విధులకు 
మాత్రమే వినియోగించాలని సూచించారు. పెట్రో 
కార్‌ వాహనంలలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, డ్రాగన్‌ లైట్‌, 
రోప్స్‌,కోన్స్‌, కైమ్‌ ప్రొటాక్ట్‌ రిబ్బన్‌, రైట్‌ గేర్‌ కిట్‌ 
హెల్మెట్‌, స్టోన్‌ గార్డ్‌, లారీ, బాడీ ఫ్రొటెక్టర్‌) లు 
తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పెట్రోల్‌ 
వెహికల్‌, హైవే పెట్రోలింగ్‌ వెహికల్‌ మూమెంట్‌ 
ని ఐటీ కోర్‌ టీమ్‌, పి సి ఆర్‌ టీమ్‌ ఎప్పుడు 
గమనిస్తూ ఉంటాయని తెలిపారు. విధుల్లో 
అలసత్వం ప్రదర్శించినట్లయితే శాఖ పరమైన 
కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని 
తెలిపారు. 


www.newslinetelugu.com 


లక్ష్మీ గణపతి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు 


తెలంగాణం, రామకృష్ణాపూర్‌ (ఆగస్ట్‌ 
aa: మంచిర్యాల జిల్లా వందమర్రి ఏరియా రా 
మకృష్ణాపూర్‌ లోని సింగరేణి ఏ ఏరియా హాస్పిటల్‌ 

లో కొలువైన ఉన్న లక్ష్మి గణపతి ఆలయం 7వ 
రి డుకలను ఆలయ కమిటీ సభ్యులు, 
ఏరియా హాస్పిటల్‌ సిబ్బంది వేడుకలను ఘనంగా 
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి 
గా మందమరి ఏరియా జిఎం దేవేందర్‌ ఏరియా 
హాస్పిటల్‌ ఇంచార్జి డివైసిఎంఓ ప్రసన్నకుమార్‌ 
హాజరయ్యారు. అనంతరం జిఎం మాట్లాడుతూ 
ఏరియా హాసి సిల్‌ ఈ అభివృద్ధికి తోడ్చదుతానని 


తెలంగాణం, మంథని (ఆగస్ట్‌ 14): జూ 
14వ తేదీన కరీంనగర్లో కరాటే అసోసియేషన్‌ 
ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 
కరాటే పోటీలు, జాతీయస్థాయి ఎంపికలు 
జరిగాయి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో శిక్షకులు, 
కాయ్‌ రిఫ్రి కమిషన్‌ కావేటి సమ్మయ్య ఆధ్వర్యం 
లో పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన జపాన్‌ 
టోరియు కరాటే అకాడమీ విద్యార్థులు 16,17 
ఇయర్స్‌ 66 కేజీ గర్ల్స్‌ కుమితి విభాగంలో 
మెట్టు హాసిని 10, 11 ఇయర్స్‌ బాయ్స్‌ కుమితి 
విభాగంలో బండారి మణికంఠలు రాష్ట్రస్థాయిలో 
ప్రథమస్థానం గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. దాంతో 
హర్యానాలోని పంచకుల ఒలంపిక్‌ భవన్లో ఈనెల 
16,17,18,19 తేదీలలో జరగబోయే జాతీయ 
కరాటే పోటీలకు ఎంపికైనారు. జాతీయస్థాయి 
కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులను జపాన్‌ 


అందుబాటులోకి తీసుకువ 
చ్చి కార్మికులకు మరియు కార్మిక కుటుంబాలకు 
మెరుగైన వైద్యం అందించటంలో తన వంతు 
కృషి చేస్తానని ఆయన మాట్లాడారు. అనంతరం 
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్ర 
మంలోఏరియా హాస్పిటల్‌ ఏఐటియుసి ఫిట్‌ సెక్ర 
టరీనాగేంద్రబట్టు, ఏఐటియుసి జనరల్‌ సెక్రటరీ 
అక్బర్‌ అలీ, ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఇప్పకాయల 


లింగయ్య డాక్టర్లు శ్రీకాంత్‌ సార సి 


సిటీ కరాటే అకాడమీ జాతీయ ఉపాధ్యక్షులు పా 
లకుర్తి పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు 


గుంటుపల్లి ధాన కార్యదర్శి బి నరేం 
దర్‌,కోశాధికారి సాయి ూర్‌,ఇన్ట్రక్టర్స్‌ నా గల్లీ 


రాకేష్‌ శివాని లు అభినందించారు 


అపక్‌ ఫైనాన్స్‌ సంస్థ వేధింపుల ఆపాలి..!! 


ఈఎంవఐలు కడతామన్నా 
బెదిరింపులా!? 


తెలంగాణం, సంగారెడ్డి (ఆగస్ట్‌ 14): 
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎపక్‌ ఫైనాన్స్‌ 
వేధింపులు వెంటనే ఆపాలని, ఈఎంఐ కడతా 
మన్నఇంటికి తాళాలు వేస్తామని బెదిరింపులకు 
పాల్పడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి 
వర్గ సభ్యులు అతిమేల మానిక్‌ అన్నారు. సుంద 
రయ్యభ। భవన్లో బాధితుడు తుడుము రాజు శ్రావణి 
తో కలిసి ఆయన మాట్లాడుతూ కొండాపూర్‌ 
మండలం ఆనంత సాగర్‌ గ్రామానికి చెందిన 
తుడుము రాజు గత రెండు సంవత్సరాల క్రితం 
లోన్‌ తీసుకున్నాడు. రెండు సంవత్సరాలుగా 
ఈఎంఐలు కడుతూ వస్తున్నారు. కుటుంబ 


హిందువులపై హి 


తెలంగాణం, హన్మకొండ (ఆగస్ట్‌ 14) : 
బంగ్లాదేశ్‌ లో హిందువులపై జరుగుతున్న హింస 
కాండను వ్యతిరేకిస్తూ హిందూ సంరక్షణ సమితి 
ఆధ్వర్యంలో బుధవారం ఉదయం హనుమకొండ 
చౌరస్తాలో నిరసన సభ జరిగింది. ఈ నిరసన కా 
ర్యక్రమంలో నగరం నలుమూలల నుండి పెద్ద 
సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
హిందూ సంరక్షణ సమితి అధ్యక్షుడు బూర 
రామచందర్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ లో రిజ 


సభ్యులకు అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక 
పరిస్థితులు బాగా లేక గత నాలుగు నెలలుగా 


ఇఎంఐలు కట్టలేదు. దీంతో నోటీసులు ఇన 
ని,ఇంటికి తాళాలు వేస్తామని, ఊల్లో సాటింపు 
చేస్తామని, పత్రికా లలో వేస్తామని భయభ్రాంతు 
లకు గురిచేస్తూ బెదిరిస్తూ వేధింపులకు పాల్ప 
డుతున్నారని అన్నారు. రెండు మూడు రో రోజుల్లో 
టైం ఇస్తే కడతామని చెప్పినా వినకపోడం 
దుర్మార్గమని అన్నారు. వేధింపులు sia 
ఫైనాన్స్‌ ముందు ఆందోళనచే చేపడతామని హె; 
రించా! ways re సీపీఎం సంగారెడ్డి 
పట్టణ కార్యదర్శి యాదగిరి. క 
అశోక్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి అనిల్‌, న్యా 

వాది సుభాష్‌, డివైఎఫ్‌ఐ నా నాయకులు ees 
మార్‌, అనుడ్యకకతరుణనార్గాన్రాకు 


హింసకు న్య తిరేకంగా నిరసన 


షన్ల పై మొదలైన నిరసన అదుపుతప్పి 
మతవిద్వేషంగా రూపు దాల్చి హిందూ వ్యతిరేక 
మారణకాండగా మారిందని అన్నారు. చాందస 
వాదులు హిందువులపై దాడులు చేస్తూ, మందిరా 
లను ధ్వంసం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని 
ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ 
అసోసియేషన్‌ అధ్యక్షులు మాతంగి రమేష్‌ 
న్యాయవాదులు, విద్యావేత్తలు, వివిధ స 
ప్రతినిధులతో పాటు హిందువులు పాల్గొ; 


15.08.2024 
గురువారం, హైదరాబాద్‌ 


బాధిత కుటుంబాలకు 
భరోసా సీఎంఆర్‌ఎఫ్‌ 
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి 


తెలంగాణం, హుజురాబాద్‌ (ఆగస్ట్‌ 14) 
: హుజురాబాద్‌ నియోజకవర్గంలోని ప్రజలకు 


ఎలాంటి అనారోగ్య సమస 
అండగా ఉండేందుకు సి 


ఫ్‌ చెకు 


వైరా సభ లో ఖమ్మంకు ఐటిడిఎ ప్రకటించాలి 


మ్‌ రేవంత్‌ రెడ్డికి గిరిజన 
సంఘం లేఖ..! 

గిరిజన సంఘం జిల్లా ప్రధాన 
కార్యదర్శి maar 


తెలంగాణం, వైరా (ఆగస్టు 14 
జిల్లాలోని గిరిజనుల సమస్యలను పరిష్క( రించా 
లని, ఆశ్రమ పాఠశాలకు వర్మి నెట్‌ టీచర్‌ పో పోస్టు 
నియమించాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి 
తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన 
కార్యదర్శి భూక్యా వీరభద్రం బుధవారం లే లేఖ 
రాశారు. ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి 25 


శ్‌ 


లక్షల రూపాయలు కేటాయించాలని, గిరిజన 
ప్రతి జిల్లాకు 300 
్యర్ధికి ఎనభై వేలరూపాయల 


స్మా స్మాలర్షిప్‌ చెల్లించాలని కోరారు. తెలంగాణరాష్ట్ర 


క్యాబినెట్‌ లో గిరిజన సంక్షేమ 
నియమించాలి. 4 లక్షల np సంకరం 


తిని 


బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం 


తెలంగాణం, మునగాల (ఆగస్ట్‌ 14): బా 
ల్యమిత్రుడి అకాల మరణంతో ఆర్థిక సమన 
ఉన్నకుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులం 
దరూ కలిసి ఆర్థిక సహకార అందించి మానవ 
త్వం చాటుకున్న సంఘటన బుధవారం చోటుచే 
సుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని 
తాడువాయి గ్రామానికి చెందిన నాగార్జునపు 
మధు జూలై లో జరిగిన రోడ్డు ప్రమాదం 
లో మరణించారు. అతనితోపాటు చదువుకున్న 
మునగాల గ్రామానికి చెందిన బా! 
బుధవారం మధు కుటుంబ సః 


ఆత్మీయ మిత్రుడు నాగార్జునపు మధు ఆకస్మిక ప్ర 
ము మరణించటం చాలా ఇ cs అని 
న్నారు. మధు కుటుంబానికి శ భరోసాతో పా 


జగేమా వాతనివ్వ! se! 
బ్య సే సాలు క్‌ కలిసి 32,500 


సైబర్‌ నేరాలు డ్రగ్స్‌పై అవగాహన 


లనే ఉండాలన్నఎస్‌.ఐ 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (ఆగస్ట్‌ 14) 
: విద్యార్థులు సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల 
విషయంలో అప్రమత్తంగా ఉందాలని హుజూర్‌ 
నగర్‌ ఎస్సై జి. ముత్తయ్య తెలిపారు. బుధవా 
హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంప్‌ 


జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు 
సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వివాహాలు, రోడ్డు 


భద్రత గురించి నిర్వహించిన అవగాహన 
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భం 
గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆన్‌ లైన్‌ 
యుగంలో ప్రజలు ప్రతి పనికి సెల్‌ ఫోన్‌ పైనే 
ఆధారపడుతున్నారని అన్నారు. బ్యాంకు లా 
వాదేవీలు మొదలుకొని సోషల్‌ మీడియా ఇలా 
అన్నింటికీ మొబైల్‌ కీలకంగా మారిందన్నారు. 
దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్‌ నేరగాళ్లు ప్రజల 
వద్ద నుంచి కీలక సమాచారాన్ని తెలుసుకుంటు 
న్నారని అన్నారు. వారి బ్యాంకు అకౌంట్లు లూటీ 
చేస్తున్నారని అన్నారు. ఓటిపి, పాస్వర్డ్‌, ఆధార్‌ 
నెంబర్లు ఎవరికి తెలియపరచవద్దని కోరారు. 
నేటి యువత చదువులపై దృష్టి సారించి, పట్టు 


దలతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించా 
లని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలు 
కాకుండా భవిష్యత్తులో తల్లిదండ్రులకు, 
చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచిపే 

తీసుకురావాలని అన్నారు. బాలికలకు బాల్య 


వివాహాల గురించి తెలియపరచి, అలాంటి 
సంఘటనలు జరిగితే ధైర్యంగా పోలీసులకు 
తెలియపరచాలని కోరారు. మై 


తుల్లో వాహనాలు నడపరాదని, 


ందరూ రో! 


భద్రత నియమాలు పాటించాలని అన్నారు. ఈ 


మాట్లాడారు. వివిధ కారణాలు 
తో చికిత్స పొందిన బాదిత కు 
ంఆర్‌ఎఫ్‌ చెక్కుల ద్వారా కొంత 


భరోసాగా ఉంటుందని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ 
చెక్కులు కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న 
స్వం చొరవ తీసుకొని ప్రైవేట్‌ 
త్రులతో సంబంధం లేకుండా 
పూర్తిస్థాయిలో ఉచిత వైద్యాన్ని 
అందిస్తే బాగుంటుందన్నారు. నియోజకవర్గంలో 
ని ప్రజలంతా ఎల్లప్పుడు ' ఆరోగ్యంతో ఉండాలని 

కోరుకుంటున్నాను అన్నారు. ఎమ్మెల్యే దంపతులు 


శాలిని కౌశిక్‌ రెడ్ది లులు స్వయంగా గడపగడపకు 
పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరి 
కున్నారు. ఈ కార్యక్రమంలో 
మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వాల బాలకిషన్‌, 


మాజ్లీవ 
ఎంపీపీ రేణుక, తిరుపతి రెడ్డి, సింగిల్‌ విండో 
చైర్మన్‌ విజయభాస్కర్‌ రెడ్డి, సింగిల్‌ విండో డైరెక్ట 
ర్‌లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలతో పాటు 
సీనియర్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, 


మెరుగైన వైద్య సేవలు అందించాలి 


my 
ల్లా రలక్ట 


తెలంగాణం, జయశంకర్‌ భూపాలపల్లి 
(ఆగస్ట్‌ 14) : రోగులకు మెరుగైన వైద్య సేవలు 
అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వైద్యు 
లను వ శిదదాయ. బుధవారం జిల్లా కేంద్రంలోని 
పత్రిని జిల్లా కలెక్టర్‌ 

ఆకస్మి wena వాలిటి,భ్రడ్‌బ్యాంక, 
ప్రసూతి వార్డు, లేబర్‌ రూమ్‌, ప్లేట్‌ లెట్‌ మి 
ఐసీయు, జనరల్‌ వార్డు లను పరిశీలించి వై 
సేవలకు వచ్చిన పలువురితో మాట్లాడి సమస్యలు 
అడిగి తెలుసుకున్నారు. వైరల్‌ జ్వ! ్వరాలతో ఆసుప 
తికి కా క గన్గులు గురించి కలను 


అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలె 
కర్‌ మాట్లాడుతూ డాక్టర్లు విధులలో అందుబాటు 
లో ఉండాలని రోగులకు మెరుగైన వైద్యం అందిం 
చాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా లాంటి 
ప్రమాదకర జ్వరాల రిస పడిన రోగులను 
నిరంతర పర్యవేక్షిస్తూ ప్రత్యే 
దించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు పట్ల 
అప్రమత్తంగా ఉంటూ కావలసిన మందులను, 
wr బర సానా 
క్సిన్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో 
ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఈ కా 
ర్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ 
నవీన్‌ సర సంది కరతల నారానారు 


ముంకేకుళ డ్యామ్‌ 25 గేట్లు ఎత్తివేత 


తెలంగాణం, రాజోలి, (ఆగస్టు 14) 

మండల కేంద్రమైన రాజోలి శివారులో 
సుంకేసుల డ్యామ్‌కు భారీ వరదనీరు వచ్చి 
చేరుతోంది. దీంతో బుధవారం అధికారులు 
డ్యామ్‌ 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల 
చేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్‌ ఫ్లో 1,09,400 


bE 


విద్యార్థులకు ఎన్‌.సి. 


తెలంగాణం, paren (ఆగస్ట్‌ 14) 
:పటాన్సెరు డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ బాలికల 
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 
విద్యార్థినులకు ఉచిత మార్చ్‌ ఫస్ట్‌ ఎన్‌.సి.సి 
యూనిఫామ్‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య 
అతిథిగా కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌ 
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా 
డుతూ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 
విద్యార్థినిలు జనవరిలో జరిగిన గణతంత్ర దినో 
త్సవ వేడుకలలో మార్చ్‌ ఫాస్ట్‌, డాన్స్‌ కార్యక్రమా 
లలో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా 
'డెం మహిపాల్‌ రెడ్డి 50 
వేల రూపాయల నగదు బహుమతి అందజేశా 
రని తెలిపారు. ఆ డబ్బులు వృధా చేయకుండా 
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన 
చౌదరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 
మైత్రి మైదానంలో జరగబోయే విద్యార్థుల మార్చ్‌ 
ఫాస్ట్‌ గౌరవ వందనంలో రెగ్యులర్‌ యూనిఫామ్‌ 


క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 1,09,370 క్యూసె 
క్కులుగా' నమోదు అయ్యింది. కేసీ కాలువకు 
2,445 క్యూసెక్కులు విడుదల చేశారు. పూర్తి 

స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.235 టీఎంసీలు 
కాగా... ప్రస్తుతం నీటి ని నిల్వ 0.990 టీఎంసీ 
లుగా ఉంది. 


జళానినాక 1 పంపిణీ 


తో కాకుండా ప్రత్యేక మార్చ్‌ ఫాస్ట్‌ ఎన్సిసి యూ 
నిఫామ్‌తో కవాతు నిర్వహించాలన్న సదుద్దేశం 
తో, మప రులకు ప్రత్యే క ఎన్‌సీసీ యూనిఫాంలు 

న్నారని అన్నారు. వాటి కొనుగోలుకు 30 
వేల mo తక్కువ కాగా స్పందన తన 
సహాయం కోరారని తెలిపారు మంచిపని! 
సహాయం చేయాలన్న తాను కూడా సహాయం 
చేశానని తెలిపారు. విద్యార్థుల కొరకు ఇంతలా 
ఆలోచించే ప్రధానోపాధ్యాయురాలు దొరకడం 
విద్యార్థుల అదృష్టమని దానికి ప్రతిఫలంగా విద్యా 
ర్జులు కూదా బాగా చదువుకొని మంచి శాతంతో 
ఉత్తీర్ణులవ్వాలని, ఉన్నత శిఖరాలను అధిరోహిం 
చితమ ప్రధానోపాధ్యాయురాలికి మంచి పేరు 
తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల 
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వై స్పందన 
చౌదరి, గిరిజా టీచర్‌, గౌసో సోద్ద్‌న్‌ పిఇటి ,నర్సింలు 
టీచర్‌, కార్పొరేటర్‌ మిత్రులు రాఘవేంద్ర చారి, 
సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


అపరిశుభ్రంతో ఇబ్బంది పడుతున్న సభ్యులు 


తెలంగాణం, వెల్లటూర్‌ (ఆగస్ట్‌ 14): అప 
రిశుభ్రత తో మండల కేంద్రంలోనీ 4 వ వార్డు 
సభ్యులు నాన ఇబ్బందులు పడుతున్నారు. అసలే 
వర్షాకాలం అపరిశుభ్రంగా ఉంటే విష జ్వరాల 
బారిన పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఇది ఇలా ఉంటే ఉమ్మడి మండలంలో డెంగ్యూ 
సులు పంజా విసురుతున్నాయి. వెంటనే అధికా 
రలు శానిటేషన్‌ నిర్వహించాలని కోరుతున్నారు. 
వివరాల్లోకి వెళ్లే జగిత్యాల జిల్లా వెల్లటూర్‌ మండల 
కేంద్రంలోని 4వ వార్డు కు చెందిన ఒడ్జెర కాలనీ 
వాసులు అపరిశుభ్రతతో నాన పాట్లు పడుతున్నా 


రు. రాయపట్నం కరీంనగర్‌ రాష్ట్ర రహదారికి 
ఆనుకొని ఉన్న వారి ఇళ్ల పక్కకే చెత్త చెదారం 
పారవేసి ఉన్నాయి. ఎన్నిసార్లు గ్రామ అధికారుల 
కు విన్నవించుకున్నఆ చెత్తను తీసివేయడం లేదని 
వార్డు సభ్యులు వాపోతున్నారు. అలాగే వారి ఇళ్ల 
పక్కకే వర్షాలకు మురికి నీరు నిలువ అవుతుందనీ, 
పిచ్చి మొక్కలు పెరిగాయానీ దాని వలన దోమలు 


ను తీసివేయాలి అని తెలిపారు 


హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర = 


తెలంగాణం, పటాన్‌చెరు (ఆగస్ట్‌ 14) 


బుధవారం అమీన్‌పూర్‌ మండలం పటేల్‌ గూడ 
గ్రామంలో అమీన్‌పూర్‌ బీజేపీ మండల అధ్య 
క్షులు ఈర్ల రాజు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో హర్‌ 
ఘర్‌ తిరంగా యాత్రలో భాగంగా తిరంగా ర్యాలీ 


నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా 
అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధా; 

కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి, నాయకులు కార్యక 
ర్తలు ఎల్లంకి కాలేజ్‌ విద్యార్థులు విద్యార్థినిలు 
కృష్ణవేణి హై స్కూల్‌ విద్యార్థులు ప్రజలు అధిక 
సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. 


ధైర్యం చెప్పిన 
మాజీ మంత్రి అల్లోల 
తెలంగాణం, నిర్మల్‌ (ఆగస్ట్‌ 14) : నిర్మల్‌ 
జిల్లా కేంద్రంలోని పట్టణంతో పాటు పలు గ్రా 
మాలలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబ 
సభ్యులను బుధవారం మాజీ మంత్రి అల్లోల ఇం 
ద్రకరణ్‌ రెడ్డి పరామర్శించారు. వెల్మల్‌ గ్రామానికి 
చెందిన తోట సాయన్న, సోమ్లా నాయక్‌ నల్టుర్తి 
గ్రామం, ఇక్రముద్దీన్‌ కురాన్‌ పేట్‌, నీలకంఠం శాస్త్రి 
నగర్‌ గాజులపేట్‌ కి చెందిన మున్సిపల్‌ కొమ్ము 
రమేష్‌, పడిగెల ఇస్తారిలు ఇటీవల మరణించారు. 
షయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల 


a 


డాక్టర్‌ అజ్మీర జ్యోతి 


తెలంగాణం, నూగూరు వెంకటాపురం 
(ఆగస్టు 15) : మారుమూల గిరిజన 
గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని 
ఎం.ఎల్‌.హెచ్‌.పి వైద్యాధికారి డాక్టర్‌ అజ్మీర 
జ్యోతి అన్నారు. మన గ్రామంమన ఆరోగ్యం 
అన్న భావనతో గ్రామంలో యువత ముందుకు 
రావాలని కోరారు. బుధవారం గిరిజన గ్రామా 


/ 
మృతుల కుటుంబాలకు పరామర్శ 


ఇంద్రకరణ్‌ రెడ్డి, పలువురు నాయకులు, మున్సి 
పల్‌ చైర్మన్‌ గండ్ర ఈశ్వర్‌ లు బాధిత కుటుంబ 
సభ్యుల నివాసానికి వెళ్లి పరామర్శించారు. అంతకు 
ముందు కొమ్ము రమేష్‌, పడిగెల ఇస్తారిల చిత్ర 
పటానికి పుష్పాంజలీ ఘటించారు. మనో ధైర్యంతో 
ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం నింపారు. 
మాజీ మంత్రి వెంట మాజీ డిసిసిబి చైర్మన్‌ కోరిపెల్లి 
రాంకిషన్‌ రెడ్డి, అల్లోల గోవర్దన్‌ రెడ్డి, మాజీ నిర్మల్‌ 
మండల్‌ కన్వీనర్‌ నాలం శ్రీనివాస్‌, పి ఏ, కౌన్సిల 
ర్లు కే, శ్రీధర్‌, ఇమ్రాన్‌ ఉల్లా, ముజాయిద్‌ చౌస్‌, 
లక్కాకుల నరహరి, మంచాల శ్రీకాంత్‌ యాదవ్‌, 
కొప్పుల శ్రీధర్‌, రాందాస్‌ ఎక్స్‌ సర్పంచ్‌, రమేష్‌, 
రవి, పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు. 


గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు 


ల్లో విసృతంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 
సుడిబాక తోగుబోరు పలుగిరిజన గ్రామాలో వైద్య 
'బిరం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో 
ంటింటికి వెళ్లి సుమారు 50 మందికి వైద్య 
పరీక్షలు నిర్వహించగా అందులో 15 మందికి 
రక్త నమూనాలు సేకరించి రక్త పరీక్షలు చెయ్యగా 
వారికి ఎలాంటి అనారోగ్య సమస్య, 
ర్థారించడం జరిగిందని తెలిపారు. డెంగ్యూ, 


మలేరియా, టైపాడ్‌ వైరల్‌ జ్వరాలపై అవగాహన 


15.08.2024 
గురువారం, హైదరాబాద్‌ 


ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి 


తెలంగాణం, నేరేడుచర్ల (ఆగస్టు 14) 


దోమల నిర్మూలనకై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రా 
మాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని 
లు ధూళిపాళ 


సీపీఐ జిల్లా కార్యవర సః 


ధనుంజయ నాయుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజ 
కవర్గ నాయకులు రాపోలు నవీన్‌ కుమార్‌ బీఎస్పీ 
నాయకులు కర్రీ సతీష్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ 
చేశారు. సీపీఐ బీఆర్‌ఎస్‌ బీఎస్పీ అనుబంధ ప్రజా 
సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్‌ అభివృ 
ద్ధి అధికారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం 
వారు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో విపరీత 
మైన దోమల వల్ల పల్లెలు, పట్టణం అనే తేడా 


లేకుండా ప్రజలంతా డెంగ్యూ జ్వరాలు, చికున్‌ 
టైఫాయిడ్‌ మలేరియా లాంటి జ్వరాలతో 
ల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర 
వైద్యశాలలు అందుబాటు లేకపోవడంతో 


ఏ ఆసుపత్రుల వెళుతున్నారని అన్నారు. 
్కడ టెస్టుల పేరిట మందుల పేరిట వేలాది 
రూపాయలు పేద మధ్య తరగతి ప్రజల రక్త 
మాంసాలు పీల్చి వేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర 
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన 


\E' క 


నే 


క్షించాలని, ముఖ్య 
లోని అన్ని గ్రామాలలో డైనేజీ వ్య 
రచాలని బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాల: 


విద్యార్థులకు కెనరా బ్యాంక్‌ ఆర్థిక సహాయం 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (ఆగస్ట్‌ 14) 
: కెనరా బ్యాంక్‌ విద్యా జ్యోతి పథకం ద్వారా హు 
జూర్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశా 
లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థు 
లకు బ్యాంకు మేనేజర్‌ బాలాజీ నాయక్‌ రూ.16 
వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భం 
గా పాఠశాల హెచ్‌.ఎమ్‌ జయవాణి మాట్లాడు 
తూ కెనరా బ్యాంక్‌ తమ పాఠశాలలో చదివే పే! 


విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం పట్ల 
హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత 
మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తారని 
ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 
ఉపాధ్యాయులు తాతరాజు శ్రీనివాస్‌, బయ్యారపు 
శ్రీదేవి, కొండా వెంకటేశ్వర్లు, మాతంగి ప్రభాకర్‌, 
ప్రసాద్‌,విజయలక్ష్మి, శైలజ,జనార్ధన్‌ రెడ్డి, అస్మా 
ముబీన్‌, పాశం శేఖర్‌ పాల్గొన్నా 


విద్యార్థులకు క్రీడా పోటీలు 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (ఆగస్ట్‌ 14) : 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హుజూర్‌న 
గర్‌ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 
బుధవారం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిం 
చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత 
పాఠశాల, ఎన్‌ఎస్పి క్యాంప్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత 
పాఠశాల, ఎమ్‌ డి ఆర్‌ కృష్ణవేణి, గ్రీన్‌ వుడ్‌ పాఠ 
శాలల్లో ని! ల 


హించిన ఆటల పోటీలు విద్యార్థులు 


కల్పించారు. ముఖ్యంగా డెంగ్యూ వస్తే తలనొప్పి, 


కండరాలు నొప్పి, వాంతులు, చర్మం దద్దు 
ర్లు కనిపిస్తాయని తెలిపారు. ఇలాంటి లక్షణాలు 
కనిపిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యులను 
సంప్రదించాలని గ్రామస్తులకి సూచించారు. 
అనంతరం గ్రామంలో మురుగునీరు నిల్వ 
ఉండకుండా పారిశుధ్య పనులు చేయించారు. 
ఈ కార్యక్రమంలో గ్రామ ఆశ వాలంటర్స్‌ లక్ష్మి, 


జానకమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు. 


చురుకుగా పాల్గొని వారి క్రీడా నైపుణ్యాలను ప్రద 
ర్మించారు. క్రీడా పోటీలలో విజేతలైన వారికి స్వ 
తంత్ర దినోత్సవం రోజున బహుమతులను అం 
దజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల 
హెచ్‌ఎంలు జయవాణి, ఎండి లతీఫ్‌, బీరెల్లి 
శ్రీనివాస్‌ రెడ్డి, నలబోలు భూపాల్‌ రెడ్డి, మర్రెడ్డి, 
పీడీలు రవీందర్‌ రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, విద్యార్థిని 
విద్యార్థులు పాల్గొన్నారు. : 


'హర్‌ ఘర్‌ తిరం 


తెలంగాణం, మంథని (ఆగస్ట్‌ 14) 


పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సుమారు 
వేయి మంది విద్యార్థులతో హర్‌ ఘర్‌ తిరంగా 
భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పెద్దపల్లి 
జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి, రాష్ట్ర 


రించేందుకు దోమ 
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్‌ 
ప్రెసిడెంట్‌ ఏ లక్ష్మి, బీఎస్పీ నాయకులు తక్కెళ్ళ నా 
గార్డున, వ్యవసాయ కార్మిక స 


మందులు చల్లాలని అన్నారు. 


సంఘం జిల్లా ఉపాధ్య 


క్షుడు రావుల సత్యం, సామాజిక ఉద్యమకారుడు, 
ఎస్‌.కె. ఇంతియాజ్‌, రైతు సంఘం నాయకులు 
కటికోల వెంకన్న, బొల్లం అశోక్‌ తదితరులు పా 
ల్గొన్నారు. 


పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ విప్‌ 


క్ష 
హర్షం వ్యక్తం చేస్తున్న 

గ్ల 
గ్రామస్తులు 
తెలంగాణం, రుద్రంగి (ఆగస్ట్‌ 14) : రాజన్న 
సిరిసిల్ల జి 


ట్రే ఆది శ్రీనివాస్‌ పాల్గొంటారని రాష్ట్ర ప్ర 
లు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని 


క్‌ 
| 
శ 


తెలంగాణం, మహబూబాబాద్‌ (ఆగస్ట్‌ 
14): మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం, స్థానిక 
కృష్ణ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యా 
ర్థిని విద్యార్థులు స్వతంత్ర దినోత్సవాన్ని పుర 
స్కరించుకొని ఉజ్వల్‌ భారత్‌ కార్యక్రమంలో 
భాగంగా స్వతంత్ర స్ఫూర్తి ప్లకార్డులచే మహ 
బూబాబాద్‌ పట్టణ పురవీధుల గుండా భారీగా 
ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల 
ప్రధానోపాధ్యాయులు దాసరి మధు మాట్లా 
డుతూ శ్రీ చైతన్య యాజమాన్యం ఎల్లప్పుడూ 
విద్యార్థిని విద్యార్థుల సః 
భాగంగా ఆగస్టు మాసంలో స్మార్ట్‌ లివింగ్‌ ప్రో 
గ్రాంలో భాగంగా ఉజ్వల్‌ భారత్‌ కార్యక్రమం 
ద్వారా వారిలో దేశభక్తిని నింపేందుకు కృషి 
చేస్తోందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో 
అసువులు బాసిన ఎందరో దేశమాత ముద్దుబి 
డ్లలు స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా చి 


నాయకులు చల్ల నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ 
సభ్యులు కొండా పాక సత్యప్రకాష్‌ కార్యక్రమా 
న్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ సమగ్రతను, 
జాతీయ వాదాన్ని, ఐక్యతను ప్రధాని నరేంద్ర 
మోడీ పిలుపుమేరకు హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ 


విద్యార్థులచే ఉజ్వల్‌ భారత్‌ ర్యాలీ 


జూనియర్‌ కళాశాలమైదానంలో గురువారం జరిగే 
వేడుకల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని జెండా 
ఆవిష్కరించనున్నారు. పోలీస్‌ గౌరవ వందన స్వీక 
రించి, రాష్ట్ర జిల్లా అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. 
కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల గ్రా 
మమైన రుద్రంగి బిడ్డ జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు 
వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించడం పట్ల 
గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు 


తలేఖన నైపుణ్యాన్ని, దేశభక్తి గేయాల పోటీలలో 
వారిని భాగస్వామ్యాన్ని చేసి విద్యార్థులను ఉత్తేజ 
పరుస్తున్నామని తెలిపారు. ఉజ్వల భారత్‌ ర్యాలీకి 
విద్యార్థిని విద్యార్థులు స్వయంగా ప్ల కార్డులు 
తయారు చేసుకొని వివిధ దేశభక్తి నినాదాలతో 
పట్టణంలోని ప్రజలను ఆకర్షించారు. విద్యార్థుల 
లో సామాజిక బాధ్యతను నింపే ప్రయత్నంలో 
భాగంగా చేపట్టి విద్యార్థి విద్యార్థులను ఉన్న 
తమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి శ్రీ చైతన్య 
యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని 
ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 
మల్లంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, డీజీఎం 
చేతన్‌ , కోఆర్డినేటర్‌ కృష్ణారావు, డీన్‌ నరేష్‌, సి 
ఇంచార్జ్‌ లక్ష్మీనారాయణ, ఏవో సుధాకర్‌, పీఈటి 
యాకన్న, సీసీఏ ఇంచార్జ్‌ శ్యాం ప్రసాద్‌, విద్యా 
ర్థిని విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు 
తదితరులు పాల్గొన్నారు 


గా భారీ ర్యాలీ 


జరుగుతుందని అన్నారు. ఈ మూడు రోజులు 
మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ వారి 
విగ్రహాలను శుద్ధి చేస్తూ, ప్రతి ఇంటిపై జాతీయ 
జెండాను ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్ర 
మంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో 
విద్యార్థులు పాల్గొన్నారు 


www.newslinetelugu.com 


బీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి 


am: 


: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల 
ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ బీ 
ఆర్‌ఎస్‌ నాయకులు (2001 పార్టీ ఫౌండర్‌ 
మెంబర్‌) మాజీ దన్నసరి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ 
అల్లి బీరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి 
చెందారు. మహబూబాబాద్‌ మాజీ ఎంపీ 
మాలోత్‌ కవిత వారి స్వగృహానికి వెళ్ళి వీరయ్య 
చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు 
అర్చించారు. అనంతరం కుటుంబ సభ్యులను 
ఓదార్చి, పరామర్శించి కొంత ఆర్థిక సహాయం 


చేశారు. 2001 సంవత్సరంలో టిఆర్‌ఎస్‌ పార్టీ 


తెలంగాణం, రాజోలి, (ఆగస్ట్‌ 14) : మండ 
లంలోని పచ్చర్ల గ్రామంలో మంగళవారం మధ్యా 
హ్నం తాళం వేసిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తి 
దొంగతనానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ జగదీశ్వర్‌ 
తెలిపిన వివరాల ప్రకారం పచ్చర్ల గ్రామానికి 
చెందిన మోజెష్‌ మంగళవారం మధ్యాహ్నం 
ఇంటికి తాళం వేసి తన పొలానికి వెళ్ళాడంతో 


పేతానికి ఎంతో కృషి చేశారని, బీఆర్‌ఎస్‌ పార్టీ 
ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే వారిని, 
బీరయ్య చేసిన సేవలను పార్టీ ఎన్నడూ మరవ 
దని, వారి కుటుంబానికి టిఆర్‌ఎస్‌ పార్టీ ఎల్ల 
ప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 


నీలం 


ఈ కార్యక్రమంలో వీఆర్‌ఎస్‌ నాయకులు 
దుర్గేష్‌, కముటాం శ్రీనివాస్‌, గ్రామ పార్టీ అధ్యక్షు 
లు యాకరాజ్యం, మహేశ్వర చారి, ఎలబోయిన 
సారయ్య, పలుస ఉపేందర్‌, ఏర్పుల వెంకన్న, 
పలుస సంపత్‌, సోమా రమేష్‌ తదితరులు పా 
ల్గొన్నారు. 


గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. 
పొలం నుండి మోజెష్‌ ఇంటికి వచ్చి చూడగా 
దొంగ మోజెష్‌ పై దాడి చేసి పరారయ్యాడు. మోజెష్‌ 
తన బీరువాలో దాచి పెట్టుకున్నరూ.90 వేల నగదు 
పోయిందని బుధవారం పోలీసులకు ఫిర్యాదు 
చేశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని 


తెలంగాణం, నిర్మల్‌ (ఆగస్ట్‌ 14): నిర్మల్‌ 
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 
బుధవారం రోజు సంస్కృతిక విభాగం ఆధ్వర్యం 
లో ప్రేషర్స్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
విద్యార్థులకు అధ్యాపకులు స్వాగతం పలికారు. 
ఈ సందర్భంగా విద్యార్థులు పాడిన పాటలు, 
నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం 


తహశీల్దార్‌, ఎంపీడీవో 


తెలంగాణం, మునగాల (ఆగస్టు 14): మునగాల 
గ్రామంలో విష జ్వరాలు, దోమల నివారణకు 
సత్వర చర్యలు చేపడుతున్నట్లు మునగాల 
గ్రామ ప్రత్యేక అధికారి తహశీల్దార్‌ ఆంజనేయు 
లు, ఎంపీడీవో రమేష్‌ దీన్‌ దయాల్‌ అన్నారు. 
బుధవారం మునగాల గ్రామపంచాయతీ పరిధిలో 
పలు వీధుల్లో గ్రామపంచాయతీ సిబ్బందిచే దోమల 
నివారణకు దోమల మందు పిచికారి చేయించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు 
తమ నివాసగృహాల పరిసర ప్రాంతాలను పరిశు 
భ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రస్తుత వర్షాకాల 
సీజన్‌ వల్ల పరిసరాల అశుభ్రతతో దోమలు విపరీ 
తంగా సంచరిస్తూ విష జ్వరాల సోకుతున్నాయని 
తెలిపారు. గ్రామ ప్రజలు వ్యక్తిగత బాధ్యతతో 
తమ నివాసాలలో, తమ చుట్టూ ఉన్న పరిసర 
ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ము 
రుగనీరు చెత్తాచెదారం పిచ్చి మొక్కలు ప్లాస్టిక్‌ వ్య 
ర్థాలు డ్రైనేజీ కాలువల నీరు నిలువ ఉండకుండా 


16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివే 


తెలంగాణం, జమ్మికుంట (ఆగస్టు 14) : 
జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో 
బుధవారం కానిస్టేబుల్‌ షణ్ముఖరావు హోంగార్డు 
సతీష్‌లు గ్రామంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా 
అనుమాన స్పదంగా చింతల ప్రసాద్‌ తండ్రి పేరు 
రామస్వామి, సుల్తానాబాద్‌ గ్రామానికి చెందిన 
వ్యక్తి ఆటో లో బియ్యం మూటలు వేసుకుని 


కళాశాలలో ఘనంగా ప్రెషర్స్‌ డే వేడుకలు 


తూ ప్రతి రోజు విద్యార్థులు కళాశాలకు తప్పకుండా 
వచ్చి మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదిం 


చుకోవాలని అన్నారు. సమాజంలో చదువుతోనే 
అభివృద్ధి, గొప్ప గౌరవం లభిస్తుందన్నారు. తర్వాత 


ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు 
తెలిపారు. గ్రామంలో పరిసర ప్రాంతాలలో పరిశు 
భమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు స్థానిక 
గ్రామపంచాయతీ సిబ్బందిచే ఎప్పటికప్పుడు 
పిచ్చి మొక్కలు చెత్తాచెదారం ప్లాస్టిక్‌ వ్యర్థాలను 
ఎత్తివేయిస్తూ డైనేజీ కాలువలో మురికి గుంటల్లో 
బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తూ దోమల నివారణకు ప్రత్యేక 
ఫాగింగ్‌ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ 
కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్ర 
శేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


రావడం చూశారు. వాళ్లని ఆపి పోలీసులు 
ప్రశ్నించగా, తాను గ్రామాలలో రేషన్‌ బియ్యం 
కొనుగోలుచేసి ఆ బియ్యన్నిఅవసరం ఉన్నవారికి 
ఎక్కువ ధరకు అమ్ముకుంటాను అని తెలుపారు. 
ఆటోతో సహా 16.25 క్వింటాళ్ల రే 
పట్టుకొని కేసు నమోదు చేసినట్టు 
పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. 


స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు పూర్తి 


జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ 
ల్ల లలన 


తెలంగాణం, జయశంకర్‌ భూపాలపల్లి 
(ఆగస్ట్‌ 14) : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 
పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బి ఆర్‌ 
అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించనున్న వేడుక 
లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ 
రాహుల్‌ శర్మ తెలిపారు. వేడుకలు నిర్వహణపై 
మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ తయారు చేశా 
అన్నారు. ఆ షెడ్యూల్‌ ప్రకారం వేడుకలు నిర్వహణ 
జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

వేడుకలకు రాష్ట్ర అటవీ 
ఛైర్మన్‌ పోదెం వీరయ్య ముఖ్య 


ర్పల్స్‌ తదితర ఆంశాలపై అధికారు 
నిర్దేశం చేశారు. జెండా ఆవిష్కరణ, ముః 


కార్పొరేట్ల చేతిలో 
నల్లమోతు తిరుమల రావు 


తెలంగాణం, నేలకొండపల్లి (ఆగస్ట్‌ 14): 
జాతీయ రహదారుల పేరుతో ప్రభుత్వాలు 
వంచిస్తూ, కార్పొరేట్‌ శక్తులు, పెట్టుబడిదారుల 
కు ఏజెంట్లుగా సేవ చేస్తున్నాయని ఆమ్‌ ఆద్మీపార్టీ 
తెలంగాణా కోర్‌ కమిటి సభ్యులు, ప్రముఖ కవి, 
రచయిత నల్లమోతు తిరుమల రావు విమర్శించా 
రు. బుధవారం ఆమ్‌ ఆద్మీపార్టీ ఆద్వర్యంలో 
ర్తి శ్రీనివాస్‌ చేపట్టిన మా ఊరికి దారేది? జాతీ 
రహదారి అప్రోచ్‌ రోడ్డు కొరకు నిరసన దీక్షను 
ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మాఊరికి 
దారేది పేరుతో శ్రీనివాస్‌ ఒకరోజు నిరాహార దీక్ష 
'శిబిరాః 
గుంజుకొని, టోల్‌ టాక్స్‌ పేరుతో ఏళ్ళ తరబడి 
జేబులు కొల్లగొట్టడం 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు సౌకర్యం గురించి 


ఫ్యాక్టరీతో ఇబ్బందులు లేకుండా చూ సె ం 


జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ 


తెలంగాణ 0, దిలావర్‌పూర్‌ (ఆగస్ట్‌ 14) 
2 ఇధనాః ప్రజలకు ఇబ్బందులు 
కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా 
కలెక్టర్‌ అభిలా 
కలెక్టర్‌ ఛాంబర్‌లో దిలావర్‌పూర్‌, గుండం పెల్లి 
గ్రామస్థులు ఫ్యాక్టరీ నిలిపివేయాలని కోరుతూ 
జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. 


ప్రభుత్వాలు కీలుబొమ్మలు 


పట్టించు కోవడం లేదని విమర్శించారు. ఆదానీ, 
అంబానీ, మెగా కృష్ణ రెడ్డి లాంటి కార్పోరేట్‌ శక్తుల 
చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారాయని 
దుయ్యబట్టారు. పేదప్రజల నాణ్యమైన ఉచిత 
చుకోని ప్రభుత్వాలు 
క్తులకు దళారీలు గా 
స్తున్నాయని విమర్శించారు. నేలకొం 
ణం వద్ద నేషనల్‌ హైవేకి అప్రోచ్‌ రోడ్డు 
ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర 
మంలో ఆమ్‌ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా అద్యక్షులు 
స్వర్ణ సుబ్బారావు , ఆప్‌ జిల్లా సహాయ కార్యదర్శి 
సిద్దెల రాంబాబు, సీపీఎం నాయకులు కొత్తారమే 
ష్‌, మందడపు మురళి, కె వి రెడ్డి,అభిషేక్‌, బీఅర్‌ 
స్‌ నాయకులు నాగుబండి శ్రీనివాస్‌, యుండి 
వాజీద్‌, బసిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జేసిబికృ 
ష్టా, యంయల్‌ పార్టీ నాయకులు పగిడికత్తుల 
రాందాస్‌ తదితరులు ప్రసంగించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇథనాల్‌ 
ఫ్యాక్టరీ వనల ప్రజలకు ఇబ్బందులు కలిగించే 
ఎటువంటి పనులనైనా ప్రోత్సహించబోమని 
తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశంలో ఆర్టీవో, 
ల్దార్‌ ల బృందం దర్యాస్త జరిపి నివేదిక 
స్పించవలసిందిగా ఆదేశించారు. ప్రజ 
లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని 


తెలంగాణం, రేగొండ (ఆగస్ట్‌ 14) : 

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర 

రావు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం 

రేగొండ మండలంలో విసృతంగా పర్యటించా 

రు. ముందుగా రేగొండ మండల కేంద్రంలోని 
పాలపలి 


పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న 


ఎస్‌.ఎస్‌ అగ్రిమాల్‌ వద్ద జయశంకర్‌ భూపా 
లపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం వారి 
ఆధ్వర్యంలో నిర్వ 
ఖ్యఅతిథిగా ఎ 
వు పాల్గొన్నారు. అనంతరం రైతులకు ఉచిత 
మందుల పంపిణీ, గుర్తింపు కార్డు, వివిధ 


పంటల పై నిర్వహించిన అవగాహన కార్యక్ర 


లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం 
కాకర్లపల్లి ఆర్‌ అండ్‌ బి రోడ్డు నుండి పొనగల్లు 
గ్రామం వరకు రూ.150 లక్షలతో బీటీ రోడ్డు 
రెన్యువల్‌ పనులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మె 
ల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 
రేగొండ మండల ముఖ్య నాయకులతోపాటు, 
వివిధ శాఖల అధికారులు, వివిధ అనుబంధ 
సంఘాల నాయకులు, కాంగ్రెస్‌ శ్రేణులు, కార్య 
కర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 


విద్యార్లులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ 
@ 


తెలంగాణం, నర్సాపూర్‌ (ఆగస్టు 14) 
:సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్‌ నస్తిపూర్‌ 
గ్రామంలో ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు 78వ 
ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా డాక్టర్‌ వరిగుంతం 
0లో ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు 
క్స్‌ పంపిణీ స్కూల్‌ హెడ్మాస్టర్‌ లోకానంద్‌ 
అందించారు. హత్నూర మండల్‌ యూత్‌ కాంగ్రెస్‌ 
అధ్యక్షులు డాక్టర్‌ వరిగుంతం కృష్ణ మాట్లాడుతూ 


+7 


15.08.2024 
గురువారం, హైదరాబాద్‌ 


= 


ప్రసంగం, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం, 
ఆనంతరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమా 
లు, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, 
ఉద్యోగులకు అందించే ప్రసంసాపత్రాలు ప్రధానా 
లను అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. 
ఎలాంటి సమస్యలు కలగకుండా అన్ని చర్యలు 
తీసుకోవాలని అన్నారు. వేడుకలకు వచ్చే ప్రజలు, 
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే విద్యార్థు 
లకు త్రాగునీరు, ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ 
కమిషనర్‌ ను ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ 
కార్యక్రమాలపై స్టాళ్లు ఏర్పాటు చేయనున్నామని 
తెలిపారు. అసెట్స్‌ పంపిణి చేయనున్నందున 
ఆయా శాఖల అధికారులు లద్ధీదారులతో అందు 
బాటులో ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్ట 
ర్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్నిఆవిష్కరణ 
కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 
సకాలంలో హజరు కావాలని ఆయన తెలిపారు. 


స్కూల్‌ విద్యార్థులకు టై బెల్లు కూడా తొందరలోనే 
అందజేస్తానని తెలిపారు. నస్తీపూర్‌ గ్రామ ప్రజలకి 
ఎల్లప్పుడూ నా వంతు సహకారాన్ని అందిస్తానని 
విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్య 
క్రమంలో పంచాయతీ సెక్రెటరీ, కాంగ్రెస్‌ పార్టీ 
సీనియర్‌ నాయకులు తోట ప్రవీణ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 
సాయిలు, వాలంటరీ టీచర్‌ లావణ్య, ఉపాధ్యాయు 
లు స్కూల్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 


నష్టం లేకుండా రహదారి విస్తరణ పనులు 


రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్‌ 
ఇంజనీర్‌ గణపతి రెడ్డి 


తెలంగాణం, పటాన్‌చెరు (ఆగస్టు 14) :పటా 
న్‌చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు 
నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ 
పనులు చేపడతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ 
చీఫ్‌ ఇంజనీర్‌ గణపతి రెడ్డి తెలిపారు. బుధవారం 
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డితో 
కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ 
సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ 
పుర ప్రముఖులు, అధికారతో కలిసి రహదారు 
లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమీక్ష 
సమావేశం నిర్వహించారు. విస్తరణ మూలంగా 
పటాన్‌చెరు పట్టణంలో వ్యాపార సమస్యలకు తీవ్ర 


తెలంగాణం, ధర్మారం (ఆగస్ట్‌ 14): 
బుధవారం పరంజ్యొతిమానవ సేవా సమితి ఆధ్వ 
ర్యంలో ధర్మారం మండల కేంద్రంలో 102 కళా 
శాలతో అమ్మభగవాన్‌ పుట్టినరోజు సందర్భంగా 
102కలశాలని పూజించి ఊరంతా శోభాయాత్ర 
హించారు. అనంతరం భక్తులకు ప్రసాదం 


బస్తీ దర్శన్‌ నిర్వహించిన కార్పొరేటర్‌ 


తెలంగాణం, పటాన్‌చెరు (ఆగస్టు 14) : 
బుధవారం రామచంద్రపురం డివిజన్‌ లో ఎస్సీ 
స్తీ ఐదవ వ బ్లాక్‌ లో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్‌ 
ఈ నరేందర్‌, ఏఈ ప్రభు, ఎలక్ట్రికల్‌ డీఈ లక్ష్మి 
ప్రియా, శానిటేషన్‌ సూపెర్వైసోర్‌ వెంకటేశ్వర్లు 
కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్‌ 
బూరుగడ్డ పుష్పనగేష్‌ బస్తీ దర్శన్‌ కార్యక్రమం 
నిర్వహించారు. బస్తీలో వీధిదీపాలు తగిన 
సమయంలో వెలగట్లేదు అని, రోడ్ల మధ్యలో 
మ్యాంహోల్‌ గుంతలాగా మరి ఎప్పుడు విరిగి 


mg 


నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్‌ ఇటీవల 
తమ దృష్టికి తీసుకుని రావడంతో. క్షేత్రస్థాయిలో 
పర్యటించానని గణపతి రెడ్డి తెలిపారు. ఈ స, 
రృంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారి విస్తరణ 
మూలంగా వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం 
కలగకుండా ప్లై ఓవర్‌ నిర్మించాలని కోరారు. సా 
నుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే 
ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని 
తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్య 
నారాయణ, పటాన్ఫెరు కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ 
యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ సపాన దేవ్‌, మార్కెట్‌ 
కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ 
బి అధికారులు, జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ 
సురేష్‌, సీనియర్‌ నాయకులు దశరథ్‌ రెడ్డి, అఫ్టల్‌, 
తదితరులు పాల్గొన్నారు. 


లతో అమ్మభగవాన్‌ పూజ 


పంపిణీ చేశారు. అమ్మ భగవాన్‌ పుట్టినరోజు సం 
దర్శంగా ఈరోజు కలశాల పూజ జరిగింది. ఈ 
కార్యక్రమంలో పరంజ్యోతి మానవ సేవా సమితి 
పూస్కర రామారావు, పాలకుర్తి రేణుకా దేవి, 
గాజులరాజు, అమ్మభగవాన్‌ భక్తులు, మహిళలు 
పాల్గొన్నారు. 


పోతాయి తెలియకుండా ఉందని అన్నారు. ఈ 
వర్షాకాలంలో నీరు నిలిచి మ్యాంహోల్‌ కనపడక 
వాహనదారులు, పాదచారులు పడుతున్నారు 
అని బస్తి వాసులు తెలుపారు. వెంటనే బస్తీ సమ 
స్యలు అన్ని పరిష్కరిస్తా అని హామీ కార్పొరేటర్‌ 
ఇచ్చారు. ముత్తన్న వీరయ్య, గడ్డం శేఖర్‌, నరేష్‌, 
కావలి శ్రీరాములు, బేకు యాదయ్య, బంటు 
నర్సింహా, జంగయ్య, రామకృష్ణ, శామ్యూల్‌, 


న 


పకీరమ్మ, పుర నర్సింహ, శోభా, శ్రీను, సుమన్‌ 
తదితరులు పాల్గొన్నారు 


సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మార్వో 


తెలంగాణం, కోడకండ్ల (ఆగస్ట్‌ 14): మండలం 
సీ సంక్షేమ హాస్టల్‌ ను ఎమ్మార్వో 
చంద్రమోహన్‌ బుధవారం తనిఖీ చేశారు. సంద 
రృంగా హాస్టల్‌ పరిసరాలను, భోజన వసతులు 
పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు 


మైన భోజనం పెట్టాలని సూచించారు. 
రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి 
రావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐ, 
యం పిఓ తదితరులున్నారు. 


1 15.08.2024 | 


క్రై గురువారం, హైదరాబాద్‌ 


ఆయకట్టు రెతులకు నీరందక అవస్థలు 


| 

| = అగ లొ తానా 4 

' తెలఅగాణం 
| 


సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపి 


తెలంగాణం, జగిత్యాల (ఆగస్ట్‌ 14) 
: తెలంగాణం జగిత్యాల కథలాపూర్‌ వేములవాడని 
యోజకవర్గపరిధిలోని పలువురు సీఎంరిలీఫ్‌ ఫండ్‌ 
కు దరఖాస్తు చేసుకొన్నారు. వారికి సీఎం సహాయ 
నిధి ద్వారా రూ.45000 రూపాయల నిధులు 
మంజూరయ్యాయి. సదరు చెక్కులను లబ్ధిదారులైన 
కథలాపూర్‌ మండలంలోని దుంపేట గ్రామానికి 
చెందిన తీగెల పెద్ద జలపతి 1 8,000రూపాయలు, 

,000 రూపాయలను ప్రభుత్వ 


సుద్దాల రాము 2' 
విప్‌ ఆది శ్రీనివాస్‌ తరపున మండల కాంగ్రెస్‌ పార్టీ 


అధ్యక్షులు కాయితి నాగరాజు అందజేశారు. ఈ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం 
కు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స 
పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా 
సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని పే 
ర్మొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీ 
నర్‌ ఆకుల సంతోష్‌, తీగెల నరేష్‌ చెదలు రమేష్‌, 
పాలేపు రాజేందర్‌, శృంగారపు రమేష్‌, తీగల రవి, 
ఆకుల పెద్ద గంగారెడ్డి, తోట శరత్‌, శ్రీరాములరవి 
ముఖ్యకార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు 


హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర అభియాన్‌ 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (ఆగస్ట్‌ 14) : 
దేశ పౌరులు అందరూ కూడా విధిగా తమ ఇంటి 
మీద, వ్యాపార స్థావరాల మీద విధిగా జాతీయ 
జెండాను ఎగురవేయాలని సూర్యాపేట జిల్లా 
బిజెపి అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి తెలిపారు, 
హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర అభియాన్‌ కార్యక్ర 
మంలో భాగంగా బుధవారం హుజూర్‌ నగర్‌ 
పట్టణంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ ని 


ర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకు 
రాలు చల్లా శ్రీలత రెడ్డి, బీజేపీ కన్వీనర్‌ అంబళ్ళ 


పోలిశెట్టి అంజయ్య, నరి నాయక్‌, కుందూరు 
కోటిరెడ్డి, గుండ్రెడ్డి విజయ భాస్కర్‌ రెడ్డి, కీత 

ర్థన బోయిన విజయ్‌, దుండిగల ఎల్ల 
య్య పాల్గొన్నారు 


తెలంగాణం, చండ్రుగొండ (ఆగస్ట్‌ 14): 
రైతులకు ఇచ్చే రుణమాపీ నగదును పంటకు 
పెట్టుబడి క్రింద వాడుకోవాలని గానుగపాడు 
సహకార సంఘం చైర్మన్‌ చెవుల చందర్‌ రావు 
సూచించారు. బుధవారం స్థానిక సహకార 
సంఘం కార్యాలయంలో రెండు విడతల 
ల్లో 336మంది రైతులకు రూ.1.30కోట్లు 
రుణమాపీ నగదు సోసైటి చైర్మన్‌ చేతుల మీదుగా 
అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా 
సోసైటీ చైర్మన్‌ చందర్‌ రావు మాట్లాడుతూ 


ఏజెన్సీ ఏరియాలో పట్టదారు పాసుపుస్తకాలతో 
సంబంధం లేకుండా రైతులందరికి రుణమాపీ 
చేయాలన్నారు. ప్రభుత్వం సొసైటీల్లో ఉన్న 
రైతులకు కండీషన్లతో పనిలేకుండా రుణమాపీ 
చేయాలన్నారు. కొంత మంది రైతులకు మాత్రమే 
రుణమాపీ చేయటం వల్ల రైతుల్లో సైతం తారత 
్య బేధాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్ర 
మంలో సోసైటీ సెక్రటరీ లంక నరసింహరావు 
సోసైటీ వైస్‌ చైర్మన్‌ భూపతి ధనలక్ష్మి, డైరక్టర్లు 
రైతులు పాల్గొన్నారు. 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (ఆగస్ట్‌ 14) 


:హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి మేజర్‌ 
కాలవ ఆయకట్టు భూములకు నిరంధక రైతులు 
ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రైతు స 
రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి అన్నా! 
బుధవారం రైతులతో కలిసి మేజర్‌ కాలువలో 


సన తెలియజేశారు. సందర్భంగా ఆయన 
ట్లాడుతూ సాగర్‌ మేజర్‌ 9 కిలోమీటర్ల పరిధిలో 
ఆరువేల ఎకరాల పైన సాగునీ 
ల్సి ఉందని అన్నారు. హుజూర్‌ నగర్‌ పట్టణ 
ప్రాంతంలో మూడు కిలో: క్‌ 
త్తాచెదారం రాళ్లు నిండు! 
6 కిలోమీటర్ల వరకు కూడా నీరురాని పరిస్థితి 
ఏర్పడిందన్నారు. రైతాంగం రెం ్స! 
పైగా నీరు సరిగా రాక పంటలు పండగ తీవ్ర 
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీ 


ములకు నీరు రాక నానా ఇబ్బందులు 
పడుతున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు 30 
వేల పైన పెట్టుబడి పె! 


'ంతవరకు కాల్వ బాగు 
ర్ల మేర 
కాల్వ బాగు చేయాల్సి ఉందన్నారు. కాల్వ పూర్తి 
మరమ్మతుల బాధ్యత అధికారుల తీసుకోవాలని 
డిమాండ్‌ చేశారు. ఈవిషయాన్నీడి.ఈకి తెలుపగా 


విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ 


తెలంగాణం, మంథని (ఆగస్ట్‌ 14) 


మంథని మండలంలో జిల్లా పరిషత్‌ ఉన్నత 
పాఠశాల ఎక్షాస్పూ' 
పంపిణీ చేశారు. ఈ కార్యక 
నోపాధ్యాయులు జ్యోతి, బోనాల రవీందర్‌ అధ్యక్ష 
తన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 
మంథనికి చెందిన డాక్టర్‌ రంగి మహదేవ్‌ భార్య 
సీతమ్మ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు క్రమ 
శిక్షణతో ఎదిగి ఈ పాఠశాలకు, గ్రామానికి, ఈ 
ప్రాంతానికి మంచి పేరు తీసుకొని రావాలి అని 


: హుజూర్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశా, 
స్‌ 


ల్‌గా బి శ్రీనివాస్‌ బుధవారం బాధ్యతలు చేపట్టా 
రు. ఈ కళాశాలలో విధులు నిర్వహించిన ఎం.భ్రీ 


వద్దకు వచ్చి, రెండు రోజుల్లో కాలువ మరమ్మతు 


లు పూర్తి చేయించి చివరి భూములకు నిందించే 
విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. 


పేర్కొన్నారు. సుమారు 50 మంది విద్యార్థులకు 
అవసరం అయినా నోట్‌ బుక్‌స్‌లను మంథనికి 
చెందిన రంగి మహదేవ్‌ కొడుకులు కోడండ్లు రంగి 
అనిల్‌ కుమార్‌అమిత, శ్రీనివా! డొనేట్‌ 
చేశారు. అలాగే నోట్బుక్స్‌ డొనేట్‌ చేసినందుకు 
రంగి మహదేవ్‌ భార్య సీతమ్మకు యజమాన్యం 
చిరు సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో 
పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రమాదేవి, 
మంజుల, రాణి, రా; అనిత లతో పాటు 
ప్రాథమిక పాఠశాల హెచ్‌.ఎం. బోనాలరవీందర్‌, 
పోషకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 


విద్యాశాఖ కమిష 
న్సిపల్‌ గా నియమిః 


ప్రిన్సిపల్‌ గా బాధ్యత 
కళాశాల అధ్యా 


జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ! 


తెలంగాణం, హుజురాబాద్‌ (ఆగస్ట్‌ 14) : 
గ్లోబల్‌ శోటో కాన్‌ కరాటేదో ఇండియా కరీంనగర్‌ 
జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్కే జలీల్‌ ఆధ్వ 
ర్యంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థుల ఇటీవల 
కరీంనగర్‌ జిల్లాలోని టేకుర్తి రాజశ్రీ ఫంక్షన్‌ హాల్లో 
నిర్వహించిన గౌరు నారాయణరెడ్డి మెమోరియల్‌ 
జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని 8 సం 
వత్సరాల విభాగంలో గౌసియా ఫాతిమా కటాస్‌ 
లోగోల్డ్‌ మెడల్‌, 9 సంవత్సరాలు భాగంలో జున్ను 


శ్రీ ప్రణవి కటాస్‌ గోల్డ్‌ మెడల్‌ 8 సంవత్సరాల 
విభాగంలో, హుమేరాతస్‌ నిమ్‌ కటాస్‌ లో గోల్డ్‌ 
మెడల్‌ 11 సంవత్సరాల విభాగంలో, ఎస్కే సదుల్లా 
బాబా సిల్వర్‌ మెడల్‌ బహుమతులు సాధించినట్లు 
కరాటే మాస్టర్‌ ఎస్కే జలీల్‌ తెలిపారు. కాగా విద్యా 
రులను బుధవారం హుజురాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ 
ఆవరణంలో టౌన్‌ సిఐ గుర్రం తిరుమల్‌ గౌడ్‌ 
చేతుల మీదుగా మెడల్స్‌ సర్టిఫికెట్స్‌ 
ద్యార్థులను ఘనంగా సత్కరించారు. 


కార్యక్రమ 


ములో తెలంగాణ తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ 
రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ 
అధ్యక్షులు చందుపట్ల జనార్దన్‌ మాట్లాడు! 
కరాటే తన ఊపిరి, తన ధ్యాస, తన ప్రాణం అనే 
విధంగా కృషి ్క జలీల్‌ 
ని అభినందించారు. తమ విద్యార్థుల భవిష్యత్తును 


దిద్దుతూ మరెన్నో జాతీయ అంతర్జాతీయ 


లతో ముందుకు వెళ్లాలని కోరారు. సమాజంలోని 


ప్రతి ఒక్క అమ్మాయికి విద్యతోపాటు కరాటే తమ 
'రకు అవసరమని తెలియజేశారు. 

్యర్దుల తల్లిదండ్రులు గుర్తిం 
నికోరినారు న్యూ కాకతీయ మోడల్‌ స్కూ 
ల్‌ బద్దుల రాజ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ మై 


"గ్ర 


లే 


9 
€ 9 కంల 


1. 


[a 


అభినందించారు. 


ఈ కార్యక్రమంలో రైతాంగ పట్టణ అధ్యక్షుడు కా 
ర్యదర్శులు పాశం వీరబాబు, రేపాకుల మురళి, 
ప్రజాసంఘాల నాయకులు వట్టపు సైదులు, పోసా 
నిపోయిన హుస్సేన్‌, శీలం శీను, జిఎంపిఎస్‌ జిల్లా 


ఉపాధ్యక్షుడు పాశం వెంకటనారాయణ, రేపాక వీ 


రస్వామి, పంగా వెంకట్‌, రైతులు చింతల నరసిం 


హారావు లొడంగి ఎల్లయ్య తగర్ల నరసింహరావు, 
కడాల వెంకన్న, బాబు, కాటావుల గోపి, చింతల 
రామకృష్ణ, జాల సోమరాజు బండారు సైదులు 
పాల్గొన్నారు. 


పిల్లలు చచ్చిపోతున్నా స్పందించరా!? 


బీసీ రిజర్వేషన్‌ 
42% అమలు చేయాలి 
జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు 


హుస్నాబాద్‌ తెలంగాణం (ఆగస్టు 14) 
: విద్యార్థి సమస్యలు గురుకులాల అభివృద్ధి 
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రావా 
ల్సిన 7,000 కోట్ల బకాయిలను విడుదల చేసి 
గురుకులాలు అభివృద్ధి చేయాలి అని జాతీయ 
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి 
రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సంద 
రృంగా వారు మాట్లాడుతూ గురుకుల పాఠశా 
లలో పిల్లలు చచ్చిపోతున్న 


ప్రభుత్వం 


తహశీల్దార్‌కి వినతి 


తెలంగాణం, మునగాల (ఆగస్ట్‌ 14): 
మునగాల గ్రామంలో సీజనల్‌ వ్యాధులైన 
మలేరియా టైఫాయిడ్‌ చికెన్‌ గున్యా, డెంగ్యూ 
లాంటి విష జ్వరాలతో గ్రామ ప్రజలు అల్లాడుతు 
న్నందున తక్షణమే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 
మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని సామాజిక 
కార్యకర్త గంధం సైదులు డిమాండ్‌ చేశారు. 
బుధవారం మునగాల గ్రామ ప్రత్యేక అధికారి 
తహశీల్దార్‌ ఆంజనేయులుకు, ప్రభుత్వ వైద్యశాల 
డాక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం 
వారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు 
మునగాల గ్రామంలో పరిసరాలు అపరిశుభ్ర 


తెలంగాణం, రామకృష్ణాపూర్‌ (ఆగస్ట్‌14): 
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృ 
ష్టాపూర్‌లో ఆర్కేఓసీలో గత కొంతకాలంగా ఇం 
జ నిర్వహిస్తూ బదిలీలో భాగంగా 
'ళ్తున్న సదానందాన్ని ఏఐటియు 
సి పిట్‌ సెక్రటరీ రామకృష్ణ ఆద్వర్యంలో శాలువ 
కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం 
వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంజనీర్‌ 
చేసిన సేవలకు గాను 


సదానందం ఆర్కే ఓసీ 


బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం 


కపోవడం సిగ్గుచేటు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల 
పిల్లలు చచ్చిపోతే ఇలానే మౌనంగా ఉంటారా 
అని ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మే 
నిఫెస్టోలో పెట్టిన కులగణన చేసి బీసీలకు 42% 
శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఆర్‌ కృష్ణన్న 
ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామ 
న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచైనా కా 
మారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేసేలా బీసీలకు 
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా 
కుల సంఘాలన్నీ ఏకతాటి మీదిగా ఉండి పని 
చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ 
సంక్షేమ సంఘం హుస్నాబాద్‌ నియోజకవర్గ 
కన్వీనర్‌ పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌, ఎన్‌ సమ్మ 
య్య తదితరులు పాల్గొన్నారు 


వాతావరణంతో మురుగునీటి నిలువల్లో దోమలు 
ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్‌ జ్వరాల 
బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారని 
తెలిపారు. సరైన వైద్య సదుపాయం లేక ప్రైవేటు 
వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆర్థికంగా పేద 
ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. 
తక్షణమే ప్రభుత్వ అధికార యంత్రాంగం 
స్పందించి గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు 

సి పేద ప్రజలకు సరైన వైద్య సదుపాయం 
అందించి మందులు సరఫరా చేయాలని వారు 
కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానో 
పాధ్యాయులు శాఖమూడి అప్పారావు, మాజీ 
వార్డు మెంబర్లు లిస్ట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, లింగంపల్లి 


కంపెనీ గుర్తించి బెస్ట్‌ ఇంజనీర్‌ అవార్డ్‌ ఇవ్వడం 
జరిగిందని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలి 
యజేశారు. ఇంజనీర్‌ సదానందం మాట్లాడుతూ 
శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, కార్మికుల 
కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 
ఏఐటియుసి అసిస్టంట్‌ పిట్‌ సెక్రటరీ రాజ్‌ 
కుమార్‌, యూనియన్‌ నాయకులు వెంకటేశ్వర 
రెడ్డి, సదానందం, గోవర్ధన్‌ రెడ్డి, బాల్‌ రెడ్డి, సేఫ్టీ 
కమిటీ, మైన్స్‌ కమిటీ నాయకులు పాల్గొన్నారు. 


